ISSN 2581-3578 


DS 2023. సద్తప్రుతాక్కాసంచికటై. (౨. 


తెలంగాఖ 


మాసపత్రిక 


సంపుటి: 9 సంచిక: 01 ఏప్రిల్‌ 2023 


కమీషనర్‌ & పబ్లిషర్‌ 
అరవింద్‌ కుమార్‌, ఐఎఎస్‌ 
చీఫ్‌ ఎడిటర్‌ 
అష్టకాల రామ్మోహన్‌ 
ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ 
కె.ఎస్‌.శాస్త్రి 
అసోసియేట్‌ ఎడిటర్స్‌ 
కప్పర రాంప్రసాద్‌రావు 
ముత్తోజు సత్యనారాయణ 
కాజీపేట కిరణ్‌కుమార్‌ 
సామిడి జగన్‌రెడ్డి 
ముఖచిత్రం 
అన్నదాతకు అండగా 
రెండవ కవర్‌ 
ఎల్టీనగర్‌ చౌరస్తా ఫైఓవర్‌ షురూ 
మూడవ కవర్‌ 
ఈద్‌ ముబారక్‌ 
నాల్గవ కవర్‌ 
కల్యాణము చూతము రారండి.. 


విడి ప్రతి: రూ.20 
సంవత్సర చందా: రూ.220 
ప్రచురణ 
సమాచార, పార సంబంధాల శాఖ 
సమాచార భవన్‌, ఎ.సి.గార్స్‌ 
హైదరాబాద్‌ - 500 028. 
ముద్రణ 
కర్షక్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌ 
విద్యానగర్‌, హైదరాబాద్‌ - 500 044. 
రచయితలు వెలిబుచ్చిన అభిప్రాయాలు 
తప్పనిసరిగా ప్రభుత్వానికి చెందినవి కానక్కరలేదు. 


http//magazine.telangana.gov.in 
e-magazine:http//ipr.tg.nic.in 
email: telanganamasapatrika@gmail.com 
ISSN 2581-3978 


పానీయం 


రైతు భుజంతట్టి భరోసా 


పంటలు బాగా పండేందుకు సకాలంలో కురిసే వర్షాలు ఎంత మేలు చేస్తాయో, 
పంట చేతికి వచ్చే సమయంలో కురిసే అకాల వర్షాలు రైతుకు అంత హానిచేస్తాయి. 
ఇటీవల మన రాష్టంలో కురిసిన అకాల వర్షాలు తీవ్రనష్టం కల్గించాయి. ఉరుములు, 
మెరుపులు, వడగండ్లతో కురిసిన భారీ వర్షాలవల్ల పంటలకు అపార నష్టంతోపాటు, 
పిడుగుపాటుకు కొందరు రైతులు మృత్యువాత కూడా పడ్డారు. అయితే, సహజంగానే 
రైతులకు అండదండలందిస్తూ, వారి సంక్షేమానికి ఎంతో కృషిచేస్తున్న రాష్ట్రప్రభుత్వం ఈ 
ఆపద సమయంలో కూడా వారికి అండగా నిలిచింది. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు 
స్వయంగా వర్షాలకు దెబ్బతిన్న ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాలలో 
పర్యటించి, రైతులను పలకరించి వారికి భరోసానందించారు. పంటనష్ట్రాలను స్వయంగా 
తిలకించిన ముఖ్యమంత్రి రైతులకు జరిగిన నష్టానికి చలించిపోయారు. రైతులకు అండగా 
నేనున్నానంటూ, వెనువెంటనే అక్కడికక్కడే అసాధారణ రీతిలో ఎకరానికి 10 వేల 
రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించి, రైతులకు అన్నివిధాలా అండగా నిలుస్తామని 
రైతు భుజంతట్టి ధైర్యం చెప్పారు. భరోసా ఇచ్చారు. కౌలు రైతులకు కూడా ఈ పరిహారం 
అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం ఆయా రైతులకు మరింత ఊరటనిచ్చే విషయం. 
కేంద్ర మార్గదర్శకాల ప్రకారంగానీ, గత ప్రభుత్వాలు అందించిన సాయంకానీ ఇందులో 
సగంకూడా లేకపోవడం ఈ సందర్భంగా గమనార్హం. 

తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం వ్యవసాయం దండగ కాదు, పండగ అనే 
దశకు రైతన్నలు ఎదిగి, రాష్టాన్ని అన్నపూర్ణగా మార్చారు. ప్రభుత్వం అందిస్తున్న 
అండదండలు, ఉచిత విద్యుత్‌, రైతు బంధు, వివిధ ప్రాజెక్టులనుంచి పంటపొలాలలోకి 
గలగలాపారుతున్న సాగునీరు రాష్ట్ర వ్యవసాయరంగ స్వరూపాన్నే అద్భుతంగా 
మార్చివేసింది. నేడు అన్ని రకాల పంటలూ కలిపితే దాదాపు 75 నుంచి 80 లక్షల 
ఎకరాలలో పంటసాగులో ఉంది. ఇందులో 56 లక్షల ఎకరాలలో వరిపంట సాగవుతోంది. 

కానీ, దురదృష్టవశాత్తూ, వేసవి కాలంలో ఊహించని రీతిలో విపరీతమైన గాలి, 
వడగండ్లతో అకాలవర్షం కురవడంతో రైతు చేతికొచ్చే పంటలు నష్టపోవలసి వచ్చింది. 
అన్ని పంటలూ కలసి 2 లక్షల 22 వేల 250 ఎకరాలలో పంటనష్టం వాటిల్లినట్టు 
ప్రభుత్వం ప్రాథమికంగా అంచనావేసింది. ఇందులో ముఖ్యంగా మొక్కజొన్న అధిక 
మొత్తంలో 1,29,446 ఎకరాలలో, 72,709 ఎకరాలలో వరి, 8,865 ఎకరాలలో 
మామిడి, మరో 17,2838 ఎకరాలలోపుచ్చకాయ, తర్పూజా, టమాట, వంకాయ, తదితర 
వివిధరకాల ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. కొన్నిచోట్ల బీభత్సమైన వర్షం పడి 
మామిడిచెట్టుకు ఒక్క కాయకూడా మిగలకుండా నేల రాలిపోయింది. 

మనం ప్రకృతిని జయించలేకపోవచ్చు. కానీ, ప్రభుత్వ సంకల్పబలంతో ఎన్ని 
అవరోధాలనైనా అధిగమించగలమన్న విశ్వాసం, భరోసాలే రైతన్నను తిరిగి 
కార్యోన్ముఖులను చేస్తాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం వారికి 
ఎప్పటిలాగే వెన్నుదన్నుగా ఉండి ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియ. 
ప్రభుత్వం అండదండలే రైతుకు శ్రీరామ రక్ష! 


ప్త my Ar 
గ్‌ కా రత ui 
9 తెలంగాణ * ఏప్రిల్‌ 2023 


కోటికి చేరువగా 


కంటి వెలుగు 


---ా-| ఇషయ సూచిక ------ 
అన్నదాతకు అండగా 6 
ఆరోగ్య మహిళ.. మరో విప్లవాత్మక పథకం 12 
మరోసారి విశ్వవిజేత నిఖత్‌ 15 
వచ్చే ఏడాది నుంచే ఫాక్స్‌కాన్‌ ఉత్పత్తులు 16 
అన్నిరంగాల్లో మహిళలు పురోగమించాలి 22 
P10 దూప తీర్చిండు బిడ్డా.! 25 
\ 18 ( : పిల్లలు పాఠాలు 'చూస్తున్నారు!' 26 
30న సచివాలయం ఆస్మార్‌ అవార్డు ర ప ఆనందం వ 
తారం గర్వకారణం కాళేశ్వరంపై విష ప్రచారాలు - వాస్తవాలు 32 
మెగా టెక్స్‌ టైల్‌ పార్కు సాధించాం 35 
మహిళా జర్నలిస్టులకు ప్రభుత్వ సత్మారం 38 
రెండు లక్షల మందికి సీపీఆర్‌లో శిక్షణ 39 
అనువాద శిఖరం జలజం 40 
దేశంలోనే అతిపెద్ద ప్రొటోటెపింగ్‌ కేంద్రం టీ-వర్క్‌ 43 
తాండూర్‌ కందికి భౌగోళిక గుర్తింపు 44 
లైలతుల్‌ ఖద్ర్‌.. శ్రేష్టమైన రేయి 45 
కిడ్నీ మార్పిడిలో 'నిమ్స్‌' జాతీయ రికార్డు 46 
కార్పొరేట్‌కు దీటుగా ఎస్సీ వసతి గృహాలు 47 
కోయ సంగీతం - రేలా నృత్యం 48 
సొంత జాగాలో ఇంటి మట్టిని రక్షిద్దాం! 49 
నిర్మాణానికి గృహలక్ష్మి కృషి, పట్టుదల ఉంటే విజయం మన సొంతం 52 
సుందర నందనం హలంపట్టే చేతుల్లో ట్రాక్టర్‌ స్టీరింగ్‌ 54 
“పాలమూరు పర్యాటకం” పరుగులు 56 
పుస్తక దర్శిని 58 


*తెలె౦గాణ * ఏప్రిల్‌ 2023 


4 


మహిళా జర్షలిస్తులకు 
(2 

ఉచిత ఆరోగ్య పరీక్రలు 

మహిళా జర్నలిస్టులకు సంపూర్ణ ఆరోగ్యం 
అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఆరోగ్య 
శిబిరాలు ప్రారంభించింది. మాసాబ్‌ట్యాంక్‌లోని 
పౌరసంబంధాలశాఖ కార్యాలయం సమాచార్‌ భవన్‌లో 
ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని రాష్ట ప్రభుత్వ ప్రధాన 
కార్యదర్శి శాంతి కుమారి మార్చి 29న ప్రారంభించారు. 
సమాచార శాఖ కమీషనర్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి 
అరవింద్‌ కుమార్‌, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి 
ఎస్‌ఏఎం రిజ్వీ, ఆరోగ్య శాఖ కమీషనర్‌ శ్వేతా 
మహంతి, సమాచార శాఖ డైరెక్టర్‌ రాజమౌళి ఈ 
ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. 

మార్చి 29 నుండి ఏప్రిల్‌ 9, 2028 వరకు 
(30.03.2023 మరియు 02. 04.2023 మినహా) పది 
రోజుల పాటు ఈ వైద్య శిబిరం నిర్వహించబడుతోంది. 
వైద్య శిబిరం ఉదయం 7.00 గంటల నుంచి 
మధ్యాహ్నం 2.00 గంటల వరకు జరగనుంది. మాస్టర్‌ 
హెల్త్‌ చెకప్‌లో భాగంగా 36 వైద్య పరీక్షలు 
నిర్వహిస్తారు. 


ప్రజల శ్రేయస్సే ముఖ్యంగా భావించే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన దాతృత్వాన్ని 
చాటుకుంది. ప్రజలపై ఎలాంటి భారం మోపకుండా ఎన్నో చర్యలు తీసుకున్న ప్రభుత్వం 
ఈసారి విద్యుత్‌ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా చర్యలు చేపట్టింది. ఆ భారాన్ని 
ప్రభుత్వమే భరిస్తుందని, ప్రజలపై భారం పడనీయదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల 
చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. విద్యుత్‌ ఛార్జీల భారం ప్రజలపై పడే పరిస్థితుల్లో ఆ 
దబ్బులను ప్రభుత్వమే చెల్లించి ప్రజలపై భారం పడనీయబోదని చెప్పి మరోసారి ప్రజలపై 
తన మమకారాన్ని చాటుకున్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్‌. 


విద్యుత్తు వినియోగదారులపై 12,718 కోట్ల రూపాయల ట్రూఆప్‌ చార్జీల 
భారం పడకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చర్యలు తీసుకున్నారు. ట్రూఅప్‌ 
చార్జీలను రాష్ట ప్రభుత్వమే చెల్లిస్తుందని ఈఆర్సీకి స్పష్టంచేశారు. దీంతోపాటు 
డిస్కంలకు వడ్డి సైతం చెల్లిస్తామని వెల్లడించారు. అలాగే ప్రార్థనా స్థలాలకు 
యూనిట్‌కు రూ.5 చార్జీ చేస్తామని తెలిపారు. విద్యుత్‌ చార్జీలు ఏప్రిల్‌ 1 నుంచి 
పెరగాల్సి ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంతో విద్యుత్‌ 
వినియోగదారులకు ఆ భారం తప్పనున్నది. దీంతో విద్యుత్‌ సబ్సిడీ 11 శాతానికి 
పెరిగింది. ఈ మేరకు తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మందలి (ఈఆర్సీ) రాష్ట 
ప్రభుత్వంతో చేసిన సంప్రదింపులు సత్ఫలితాన్నిచ్చాయి. 

తెలంగాణ ఈఆర్సీ చైర్మన్‌ తన్నీరు శ్రీరంగారావు, సభ్యులు మనోహర్‌రాజు, 
బండారు కృష్ణయ్య ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 2016- 
17 నుంచి 2022-28 మధ్య కాలానికి సంబంధించిన రూ.12,015 కోట్ల 
విలువైన విద్యుత్తు కొనుగోలు ట్రూఅప్‌ చార్జీలతోపాటు 2006-07 నుంచి 
2020-21 వరకు రూ.4,092 కోట్ల విలువైన విద్యుత్తు పంపిణీ ట్రూఅప్‌ చార్జీలు 
కలిపి మొత్తంగా రూ. 16,107 కోట్లు విద్యుత్తు వినియోగదారుల నుంచి వసూలు 
చేసుకునేందుకు అనుమతించాలని డిస్కంలు ఈఆర్సీ వద్ద పిటిషన్లు దాఖలు 
చేశాయని తెలిపారు. ఈ (ప్రతిపాదనలను పరిశీలించిన తరువాత డిస్ట్రిబ్యూషన్‌ 
ట్రూఅప్‌ చార్జీల కింద రూ.203.88 కోట్లు, విద్యుత్తు కొనుగోళ్లకు సంబంధించిన 
ట్రూఅప్‌ చార్జీలు రూ.10,281.73, ఉదయ్‌ పథకానికి సంబంధించి 
రూ. 2,282.84 కోట్లు మొత్తంగా రూ. 12, 718.4 కోట్లు వసూలు చేసేందుకు 
డిస్కంలకు ఈఆర్సీ అనుమతించిందని చెప్పారు. అయితే ఈ భారం 
వినియోగదారుల పై పడకుండా ప్రభుత్వంతో ఈఆర్సీ సంప్రదింపులు జరిపిందని 
తెలిపారు. ఈ మొత్తం భారాన్ని రాష్ట ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి 
కేసీఆర్‌ భరోసా ఇచ్చారని చెప్పారు. ఆ 


తెలంగాణ .* ఏపిల్‌ 2023 


ల్‌ 2023 


థి 
ఏకి 


ఎకరాకు 10 వేలు ఆరిక నాయం 


ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌ నుంచి బయలుదేరి బేగంపేట 
ఎయిర్‌ పోర్టుకు చేరుకొని, హెలికాఫ్టర్‌ లో మొదట ఖమ్మం జిల్లా బోనకల్‌ 
మండలం రామాపురం గ్రామానికిచేరుకున్నారు. ముందుగా ఏరియల్‌ సర్వే 
ద్వారా అకాల వర్షాలకు తోడు వడగండ్లతో దెబ్బతిన్న పంటలను 
పరిశీలించారు. అనంతరం గార్లపాడు మార్గంలో నేలకారిగిన మొక్కజొన్న 
పంటను పరిశీలించారు. మొక్కజొన్న పంట రైతులతో పంట నష్టంపై 
చర్చించారు. పంట నష్టం పై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ ను పరిశీలిస్తూ 
అధికారుల నుంచి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. అనంతరం 
విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 


కౌలు రైతులను కూడా ఆదుకునేలా ఆదేశాలు జారీ చేస్తాం 


తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం. రైతులు ధైర్యం 
కోల్పోవద్దు, ధైర్యంగా ముందడుగు వేయాలని రైతులకు 
ధైర్యం చెప్పారు. కౌలు రైతులను కూడా ప్రభుత్వం 
ఆదుకుంటుందని తెలిపారు. అందుకు అనుగుణంగా 
జీఓను జారీ చేస్తామన్నారు. తక్షణమే రూ.228 కోట్లను 
మంజూరు చేస్తున్నామని తెలిపారు. 


2 లక్షల 22 వేల 250 ఎకరాల్లో పంట నష్టం : సీఎం 


ప్రాథమిక అంచనాల ప్రకారం గాలివాన సందర్భంగా 
రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంటలు కలిపి 2 లక్షల 22 వేల 
250 ఎకరాల్లో నష్టం కలిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ 
విలేకరుల సమావేశంలో తెలిపారు. ముఖ్యంగా 
మొక్కజొన్న 1,29,446 ఎకరాలు, వరి 72,709 
ఎకరాలు, మామిడి 8,865 ఎకరాలు, ఇతర పంటలు 
17,238 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలిపారు. 
కేంద్ర ప్రభుత్వ కోడ్‌ ప్రకారం రైతులకు ఎక్కువ సహాయం 
అందించలేమన్నారు. అందుకే కేంద్ర సహాయం అవసరం 
లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఎకరాకు రూ. 
10వేల నష్టపరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి 
పేర్కొన్నారు. 

తెలంగాణ రాష్టంలో చాలా పెద్ద ఎత్తున పెట్టుబడి 
పెట్టి పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తిచేశామన్నారు. 
వ్యవసాయం వల్ల గిట్టుబాటు కావడం వల్లనే రైతుల 
ఆదాయం పెరిగి తలసరి ఆదాయంలో దేశంలోనే 
తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉందన్నారు. మహారాష్ట, 
గుజరాత్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల కంటే కూడా 
అత్యధిక తలసరి ఆదాయం మనమే కలిగి ఉన్నామని 
తెలిపారు. తెలంగాణ తలసరి ఆదాయం 3 లక్షల 5 వేలు ఉందన్నారు. 

జీఎస్టీడీపీ పెరుగుదలలో వ్యవసాయం ప్రధానపాత్ర పోషించిందన్నారు. 
లక్షలాది మందికి అనేక రకాలుగా ఉపాధి కల్పిస్తున్నది వ్యవసాయ 
రంగమేనన్నారు. ఒక అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని 
తీర్చిదిద్దామని సంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో వరి 50 లక్షల ఎకరాల్లో 
లేదు. కానీ ఒక్క తెలంగాణలోనే వరి 56 లక్షల ఎకరాల్లో పండిస్తున్నారు. 
ఇది మనకు గర్వకారణమని పేర్కొన్నారు. 


7 


* తెలంగాణ 


రైతులు నిరాశకు గురికావద్దు 

రైతులు ఏమాత్రం నిరాశకు గురికావద్దని సీఎం 
విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం మీకు అండదండగా 
ఉంటుందని హామీ ఇచ్చారు. పంట నష్టం జరిగితే 
రైతులకు లాభాలు కలిగించే బీమా సంస్థలు, 
బీమాలు లేవని అన్నారు. గత కేంద్ర ప్రభుత్వాలు 
కానీ, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కానీ రైతు గోస 
పట్టించుకోవడం లేదన్నారు. వారికి చెబితే చెవిటోని 
ముందు శంఖం ఊదినట్లేనని ఆరోపించారు. 
కేంద్రానికి చెప్పినా.. గోడకు చెప్పినా ఒకటే పరిస్థితి 
అన్నట్లు ఉందన్నారు. 


hs చు 
MR HE 
దేశానికి కొత్త అగ్రికల్చర్‌ పాలసీ అవసరం ఉంది 
దేశానికి కొత్త అ(గికల్చర్‌ పాలసీ అవసరం 
ఉందన్నారు. తన వీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి 
వస్తే కొత్త పాలసీ తెచ్చి రైతులను ఆదుకుంటుందని 
భరోసా ఇచ్చారు. ఇలాంటి విపత్మర పరిస్థితుల్లో 
కేంద్రం తీరు దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు 
మొరిగినట్లుగా ఉందని విమర్శించారు. ఇప్పుడున్న 


ఆ ఏప్రిల్‌ 2023 


కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ... దేశంలో రాజకీయాలు 
తప్ప రైతులు లేరు, ప్రజలు లేరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నదని 

గతంలో కేంద్రానికి నివేదికలు పంపినా ఒక్క రూపాయి కూడా 
ఇవ్వలేదు. అందుకే కేంద్రాన్ని దేవిరించాల్సిన అవసరం లేదు. మా 
రైతులను మేమే కాపాడుకుంటం.. వంద శాతం మేమే ఆదుకుంటామని 
సీఎం స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చేది మొక్కజొన్నకు ఎకరానికి 
రూ.8,882, వరి చేలు అయితే రూ. 5,400, మామిడితోటలు ధ్వంసం 
అయితే రూ. 7,200 చెల్లిస్తున్నది. ఇది ఏ మూలకు కూడా సరిపోదని 
పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంటు, సాగునీరు 
అందిస్తున్నదని, గతంలో ఉన్న సాగునీటి సెస్సులను కూడా రద్దు 
చేసిందన్నారు. రైతులను అనేక విధాలుగా ఆదుకొంటేనే వ్యవసాయం 
పటిష్టపడి అభివృద్ధి జరుగుతున్నదని పేర్కొన్నారు. వ్యవసాయం ఒక 
పరిశ్రమ లాంటిదేనన్నారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలైన రైస్‌, 
దాల్‌, ఆయిల్‌ మిల్లులలో అనేక మందికి ఉపాధి దొరుకుతుందని, 
రవాణా రంగంలోనూ ఉద్యోగాలు దొరుకుతాయని తెలిపారు. 


మహబూబాబాద్‌ జిల్లా పర్యటన 


ఖమ్మం జిల్లా పర్యటన అనంతరం సీఎం కేసీఆర్‌ మహబూబాబాద్‌ 
జిల్లాకు చేరుకున్నారు. ఏరియల్‌ వ్యూ ద్వారా మహబూబాబాద్‌ జిల్లా 
పెద్దవంగర మండలం రెడ్డకుంటతండా (ఆర్కే తండా) లో దెబ్బతిన్న 
పంటలను సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. మొక్కజొన్న మిర్చి పంటలు, 


8 


* తెలంగాణ 


మామిడి తోటలను స్వయంగా తిరిగి అణువణువునా 
పరిశీలించిన సీఎం...ఎర్రని ఎండలో తిరుగుతూ, 
రైతులతో మాట్లాడుతూ వారిని ఓదార్చి, వారిలో 
ధైర్యాన్ని నింపారు. జాటోత్‌ చిన్న సోమ్లా అనే రైతును 
పరామర్శించిన సీఎం కేసీఆర్‌ అధైర్యానికి 
లోనుకావద్దనీ, ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా 
అండగా వుంటుందని హామీ ఇచ్చి, భరోసాను 
కలిగించారు. మామిడి పంటను నష్టపోయిన జాటోత్‌ 
నెహ్రూ నాయక్‌ తోటను కలియ తిరగటంతో పాటు, 
బానోత్‌ భిక్షు వెంకన్న మొక్కజొన్న పంటను పరిశీలించి 
ప్రభుత్వం అన్ని విధాల సహాయ, సహకార 
మందిస్తుందని భరోసా నిచ్చారు. వడగండ్ల వానతో 
నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, ఎట్టి 
పరిస్థితుల్లో వారిని కిందపడనిల్చే పరిస్థితి రానీయమని 
రైతులను సీఎం ఓదార్చారు. సీఎం “తో మాట్లాడిన 
రైతులు కాళేశ్వరం ప్రాజెక్టుతో అందుతున్న సాగు 
నీళ్ళు, రైతుబంధు పంట పెట్టుబడి పథకం పై సంతృప్తి 
వ్యక్తం చేశారు. కౌలు రైతులు ఎవరైనా ఉన్నారా అని 
ఆరా తీశారు. అక్కడున్న రైతులను ఉద్దేశించి సీఎం 
మాట్లాడారు. అక్కడే భోజనాలు ఏర్పాటు చేశామని 
అధికారులు చెప్పినప్పటికీ, మరో రెండు జిల్లాలు 
పర్యటించాల్సి ఉన్నందున సమయం లేకపోవడంతో... 
తన పర్యటన కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులోనే 
పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి వెంట 
తెచ్చుకున్న సద్దిని సీఎం తిన్నారు. 


పాలకుర్తి నియోజకవర్గంలోని రెడ్డికుంట తండాలో 


పాలకుర్తి నియోజకవర్గంలోని రెడ్డికుంట తండాలో 
సీఎం కేసీఆర్‌ రైతులను ఉద్దేశించి మాట్లాడారు. 
దేశంలోనే ఎక్కడాలేని విధంగా 24 గంటల ఉచిత 
కరెంటును, రైతుబంధు సహాయం కల్పిస్తున్నట్లు 
తెలిపారు. ప్రాజెక్టుల నుంచి నీళ్లు కూడా ఉచితంగా 
ఇస్తున్నామన్నారు. తద్వారా వ్యవసాయరంగాన్ని 
అభివృద్ధి చేసుకున్నామన్నారు. ప్రస్తుతం అన్ని రకాల 
పంటలు కలిపితే దాదాపు 75 నుంచి 80 లక్షల 
ఎకరాల్లో సాగు ఉందని, తెలంగాణ రాష్ట్రంలో నేడు 
56 లక్షల ఎకరాల్లో ఒక్క వరి సాగులో ఉందని 
తెలిపారు. వ్యవసాయం మంచి వృద్ధిలోకి 
వచ్చిందన్నారు. భారతదేశానికే ఒక పాఠం చెప్పే 
విధంగా కష్టపడి రుజువు చేశామన్నారు. 


ధైర్యం నింపేందుకే వచ్చా 


అనుకోకుండా రాళ్లవాన వచ్చింది. రైతులు 
నష్టపోయారు. నష్టపరిహారం గురించి హైదరాబాద్‌ 
నుంచే ప్రకటన చేయవచ్చు. కానీ రైతుల్లో ధైర్యాన్ని 


ఆ ఏప్రిల్‌ 2023 


నింపేందుకు ఈ పకన చేపట్టానని తెలిపారు. వాస్తవానికి ఎకరానికి 


సాధారణంగా రూ.8 వేలే ఇస్తరు. మనం అలా కాకుండా రైతులను 
ఆదుకోవడానికి డబ్బులకు వెనకడుగు వేయకుండా ఎకరానికి రూ. 10 వేలు 
ఇవ్వమని చెప్పి డబ్బులు మంజూరు చేశామన్నారు. నేను స్వతహాగా రైతును, 
మట్టిలో పుట్టిన. మేమూ వ్యవసాయం చేస్తాం కాబట్టి.. బాధ మాకు తెలుసు. 

ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయాన్ని వెనుక పడనీయవద్దు. ముందుకే 
పోవాలి. నీళ్లు రానికాడ కూడా తెచ్చుకోవాలి. అవసరమైతే ఇంకో పదెకరాలు 
ఎక్కువ పండించాలె. రాష్టం ఎట్ల సంపాదించుకున్నమో.. అలాగే 
వ్యవసాయాన్ని కూడా అట్లనే పెంచుకుంట పోతున్నం.. ఉద్యమం చేసినట్లే 
వ్యవసాయం చేయాలే అని రైతులకు పిలుపునిచ్చారు. 

ఇంత ఎండలో, ఇంత దూరం, మొత్తం రాష్ట్ర, జిల్లా అధికారులు, 
నాయకులు ఎందుకొచ్చినమంటే.. మీకు ధైర్యం చెప్పడానికేనని రై రెతులను 
ఉద్దేశించి అన్నారు. కౌలుకు తీసుకున్న రైతులు పెట్టుబడి పెట్టి 
నష్టపోయిండ్రు కాబట్టి రైతులుగ ఉన్నోళ్లు ఆదుకోండి. కలెక్టర్లు మీటింగ్‌ 
పెట్టి అందర్నీ పిలుస్తరు. ప్రభుత్వం అందించే సాయంలో కౌలు రైతులకు 
కూడా కొంత ఆదుకోవాలన్నారు. తెలంగాణలో అందరు మంచిగ బతకాలె. 
అందరం బాగుండాలె. మనసు ధైర్యం చెడవద్దని కోరుకుంటున్నా. మీరు 
ధైర్యంగా ఉంటేనే నాకు ధైర్యం అని రైతులకు హిత వచనాలు చెప్పారు. 


మహబూబాబాద్‌ జిల్లా రెడ్డికుంట తండా నుంచి వరంగల్‌ జిల్లా దుగ్గొండి 
మండలం అడవి రంగాపురం చేరుకున్న సీఎం కేసీఆర్‌ అక్కడి పరిసర 
గ్రామాల్లో వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను ఒక్కొక్కటిగా 
పరిశీలించారు. పంట నష్టం పై అధికారులు అందించిన వివరాలను సీఎం 
సావధానంగా విన్నారు. అనంతరం పంట పొలాల్లోకి స్వయంగా వెళ్ళి 
రైతులను పలకరించారు. రైతుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం 
రైతులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా 
ఉంటుందని రైతులకు హమీ ఇచ్చారు. అనంతరం అడవి రంగాపురం లో 
దెబ్బతిన్న మొక్కజొన్న, వరి పంటలను పరిశీలించి అక్కడే ఉన్న రైతులతో 
కేసీఆర్‌ కాసేపు మాట్లాడి అధైర్య పడొద్దని, ప్రభుత్వం రైతుల సమస్యలను 
తీరుస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం రైతులను ఉద్దేశించి 
(ప్రసంగించారు. 

వడగండ్ల వానతో ఈ (ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది. తెలంగాణ 
సాధించుకున్న నాటి నుండి కష్టపడి రాష్ట్రంలో. వ్యవసాయ రంగంలో 
ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాం. 24 గంటల కరెంట్‌, ప్రాజెక్ట్‌ ల ద్వారా 
సాగు నీరు అందివ్వటం ద్వారా పంటలు సమృద్ధిగా పండి మన రాష్ట 


9 తెలంగాణ . 


ఆదాయం కూడా 


పెరిగింది. నర్సంపే లట 
నియోజకవర్గంలోని పాకాల చెరువు కోసం 
దేవాదుల ద్వారా శాశ్వతంగా లింక్‌ ఉండాలని 
చెప్పి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి నా వెంటపడి, 
పట్టుబట్టి ప్రాజెక్ట్‌ పూర్తి చేయించుకున్నాడు. నేడు 
పాకాల చెరువుని నింపి రెండో పంటకు నీళ్ళు 
అందజేసుకుంటున్నామని పేర్కొన్నారు. 

ప్రాజెక్ట్‌లు, నీళ్ళు బందోబస్తుగా చేసుకున్నాం. 
అద్భుతంగా పురోగమిస్తున్న సమయంలో ఈ 
వడగండ్ల వాన పడింది. మీకు ధైర్యం చెప్పి 
అండగా నిలబడేందుకు ఎర్రటి ఎండలో ఈ 
పర్యటన చేపట్టాను. తెలంగాణ రైతాంగం 
ఎట్టిపరిస్థితుల్లో ముందుకే పోవాలి తప్ప వెనక్కి 
వెళ్ళొద్దని పిలుపునిచ్చారు. నేను మీకు గతంలో 
ఎంత అండగా ఉన్నానో తెలుసు. ఇప్పుడు కూడా 
నేను మీకు అండగా ఉంటాను, ప్రభుత్వం అన్ని 
విధాలుగా సహాయ,సహాకారాలు అందిస్తుందని 
భరోసా ఇచ్చారు. 

రాష్ట ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలనే 
ఉద్దేశంతో వ్యవసాయమంత్రి నిరంజన్‌ రెడ్డి, చీఫ్‌ 
సెక్రెటరీ, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో 


ఏప్రిల్‌ 2023 


చర్చించి ఎకరాకు 10 వేల రూపాయల సాయం అందజేయాలని 
నిర్ణయించాం. కేంద్రం సహాయం చేసేది లేదు, మనం తీసుకునేది 
లేదు. ఎట్టి పరిస్థితుల్లో రైతులు దైర్యం కోల్పోవద్దు. మీకు నేను 
అండగా ఉంటానన్నారు. 


కరీంనగర్‌ జిల్లా పర్యటన 


రైతు సంక్షేమం, వ్యవసాయరంగ సమగ్రాభివృద్దే లక్ష్యంగా 
రైతుల కోసం ఎన్నో పథకాలు, కార్యక్రమాలు పడుతున్న 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం “రైతు ప్రభుత్వం” అని ముఖ్యమంత్రి 
కే. చంద్రశేఖర రావు అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు 
కాస్త ధైర్యంగా ఉండాలనీ, రైతులకు ఎలాంటి సమస్యలు 
రాకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కేసీఆర్‌ 
రైతులకు హామీ ఇచ్చారు. వరంగల్‌ జిల్లా పర్యటన అనంతరం 
కరీంనగర్‌ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు 
మండలం లక్ష్మీపూర్‌ కు సీఎం కేసీఆర్‌ చేరుకున్నారు. అనంతరం 
సమీపంలోని మస్క్‌ మిలన్‌ పంట సాగుచేస్తున్న దేవరాంచంద్రా 
రెడ్డి వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. వడగండ్ల వాన వల్ల 
నష్టపోయిన పంటను పరిశీలించారు. తర్వాత దెబ్బతిన్న డ్రాగన్‌ 
ప్రూట్‌ పంటను కూడా పరిశీలించి సాగు విస్తీర్ణం, పంట నష్టం 
వివరాలను ఆరా తీశారు. 

ఈ సందర్భంగా రైతు రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ... గతంలో 
పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి పది పదిహేను బోర్లు వేసినా 
ఫలితం లేకుండా పోయిందనీ, స్వరాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు 
పూర్తయిన తర్వాత 8 నుంచి 10 మీటర్ల లోపే బోర్లలో నీరు 
పుష్కలంగా లభిస్తున్నదనీ, కరెంటు విషయంలో ఎలాంటి సమస్యా 
లేదని సీఎం దృష్టికి తెచ్చారు. అటు తర్వాత పక్కనే ఉన్న 
పొట్టకొచ్చిన వరి పంటను సీఎం పరిశీలించారు. సాగు పద్ధతులు, 
పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 
రైతులు “మీరే సార్‌ మా రైతుల ధైర్యం, దయచేసి మమ్మల్ని 
ఆదుకోండి” అంటూ సీఎం కేసీఆర్‌ కు విజ్ఞప్తిచేశారు. 

అనంతరం సీఎం కేసీఆర్‌ సమీపంలోని మామిడి రైతు 


10 


ఎడవెల్లి రాజిరెడ్డి మామిడి తోటకు చేరుకొని, వడగండ్ల వానకు 
రాలిపోయిన మామిడి కాయలను చేతబట్టుకొని పంట నష్టం 
వివరాలు తెలుసుకున్నారు. పెట్టిన పెట్టుబడి, పంట నష్టం 
వివరాలను ఆరా తీశారు. ఎరువుల వాడకం, సేద్యం 
తీరుతెన్నులను గురించి కాసేపు రైతులతో చర్చించారు. 
తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని రైతుల కోసం ఎన్నో 
మంచి కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రకృతి వైపరీత్యాలు 
వచ్చినప్పుడు కాస్త ధైర్యంగా ఉండాలని సీఎం రైతులకు 
సూచించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులను, 
కౌలుదారులను సమన్వయపరిచి నష్టపరిహారం అందేవిధంగా 
చర్యలు తీసుకోవాలని చీఫ్‌ సెక్రటరీ శాంతి కుమారి, కలెక్టర్‌ 
ఆర్వీ కర్ణన్‌లను రైతుల సమక్షంలోనే సీఎం కేసీఆర్‌ 
ఆదేశించారు. 

అనంతరం రామడుగు రైతువేదిక క్లస్టర్‌కు చేరుకొని 
మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ 
అనేక జిల్లాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు. మొత్తం 
మీద 2,28,258 ఎకరాలు దెబ్బతిన్నట్లుగా జిల్లా కలెక్టర్లు 
ఇచ్చిన రిపోర్టు ప్రకారం తెలుస్తున్నదన్నారు. మొక్కజొన్న 
పంట ఎక్కువగా దెబ్బతిన్నదన్నారు. 1,29,446 ఎకరాల 
మొక్కజొన్న, 72,709 ఎకరాలు వరిచేలు, 8,865 ఎకరాలు 
మామిడితోటలు, పుచ్చకాయ, తర్భూజ, టమాటలు, 
వంకాయలు, రకరకాల కూరగాయలు, పంటలన్నీ కలిపి 17, 
238 ఎకరాలు మొత్తం దెబ్బతిన్నాయని చెప్పారు. బీభత్సమైన 
వర్షం పడ్డది. నర్సంపేట ప్రాంతంలో చెట్టుకు కాయ కూడా 
లేదు. వంద శాతం పంట దెబ్బతిన్నది. నష్టం ఎక్కువ 
జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

చెట్టుకొకరు పుట్టకొకరు అయిన రైతాంగాన్ని 
వలసబోయిన వారిని మళ్లీ వెనక్కి రప్పించి వ్యవసాయాన్ని 
నిలబెట్టి (బ్రహ్మాండంగా పనిచేసుకుంటా ఉన్నం. ఎవరెన్ని 
విమర్శలు చేసినా రైతులోకాన్ని రైతులను కడుపులో పెట్టుకుని 
కాపాడుకుంటున్నది తెలంగాణ ప్రభుత్వమని భరోసా ఇచ్చారు. 
కాళేశ్వరం ఎత్తిపోతల వల్ల ఎత్తు భాగాల్లో ఉండే పొలాల్లో 


తెలంగాణ * ఏప్రిల్‌ 2023 


పండించుకునే అవకాశం ఏర్పడింది. గతంలో ఇలాంటి పచ్చని పంట పొలాలు 
కనిపించేవి కావు. ఫ్లడ్‌ ఫ్లో కెనాల్‌ ఒక రిజర్వాయర్‌ అయింది కాబట్టి భూగర్భ 
జలాలు పెరిగాయని, అద్భుతంగా మేము పంటలు పండించుకుంటున్నామని 
రైతులు చెబుతా ఉన్నరని సంతృప్తి వ్యక్తం చేశారు. నాలుగైదేండ్ల నుంచి మాకు 
మంచి పంటలు వచ్చి, మంచి లాభాలు వచ్చాయని రైతులు సంతోషం వ్యక్తం 
చేస్తున్నారన్నారు. దురదృష్టవశాత్తూ ఈ ఒక్కసారి నాకు నష్టం వచ్చినా సరే 
తట్టుకుంటా అని ఒక రైతు చెబితే నాకూ చాలా సంతోషమైంది. గుండె 
ధైర్యమనిపించిందని పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే ఎక్కడాలేని విధంగా 
మొదటిసారిగా ఎకరాకు రూ.10 వేలు ప్రకటించినం. కేంద్రానికి చెప్పినా 
దున్నపోతుకు చెప్పినా ఒకటే తీరుగ ఉన్నది. వాళ్లకు చెప్పీ చెప్పీ దొంగలు 
పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లు.. వాళ్ళ బృందాల తిరుగుడు, డ్రామాలు 
కొట్టుడు తప్ప ఇచ్చేది లేదు. కేంద్రాన్ని అడగను కూడా అడగదలుచుకోలేదు. 
వాళ్లకు చెప్పినా అర్థం కాదు. 

కనీసం సమస్యను అర్థం చేసుకొనే సంస్కారం కూడా లేదు. ఇప్పటివరకూ 
ఎన్నిసార్లడిగినా ఇవ్వలేదు. హైదరాబాద్‌లో వరదలొచ్చినా ఇవ్వలేదు. ఇంక 
కూడా ఈ ఉపద్రవం జరిగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు 
హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలో, దేశంలో ఎక్కడాలేని వసతులను తెలంగాణ 
రైతాంగానికి చేకూర్చి వారిని కడుపులో పెట్టుకొని వ్యవసాయ రంగాన్ని ఒక 
ఉన్నత స్థితికి తీసుకొని పోగలిగాం. 


* తెలంగాణ 


ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఆత్మస్థైర్యం 
కోల్పోవద్దు. మీ వెంట కేసీఆర్‌ ఉంటాడని భరోసా 
ఇచ్చారు. (ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని ఉండాలె 
తప్ప మనసు చిన్నబుచ్చుకొని నారాజ్‌ కావొద్దు. 
ఇంకా బలంగా పనిచేస్తా ఉండాలె. సీఎస్‌ జీవో 
కూడా ఇచ్చారు. తొందర్లోనే డబ్బులు వస్తయి. కౌలు 
రైతులు కూడా మునిగిపోకుండా ఆదుకోవాలని 
కలెక్టర్లకు చెప్పాం. సీఎస్‌ ఆదేశాల ప్రకారం వారినీ 
ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం 
చెప్పారు. అనంతరం హెలిప్యాడ్‌ కు చేరుకొని 
హైదరాబాద్‌ కు తిరుగు ప్రయాణమయ్యారు. 

ఈ కార్యక్రమంలో ఆయా జిల్లాల మంత్రులు 
పువ్వాడ అజయ్‌, సత్యవతీ రాథోడ్‌, గంగుల 
కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, ఆయా జిల్లాల కలెక్టర్లు, 
వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, రాష్ట 
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ 
కుమార్‌, ఎంపి జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, 
రైతుబంధు సమితి ఛైర్మన్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ 
రెడ్డి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు సుంకె 
రవిశంకర్‌, దాసరి మనోహర్‌ రెడ్డి, చీఫ్‌ సెక్రటరీ 
శాంతి కుమారి, డిజిపి అంజనీ కుమార్‌, సీఎం 
సెక్రటరీ స్మితా సబర్వాల్‌, ఫైనాన్స్‌ స్పెషల్‌ చీఫ్‌ 
సెక్రటరీ రామకృష్ణారావు, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ 
సెక్రటరీ నవీన్‌ మిట్టల్‌, వ్యవసాయశాఖ కార్యదర్శి 
రఘునందన్‌ రావు, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, టెస్కాబ్‌ 
ఛైర్మన్‌ కొండూరు రవీందర్‌ రావు, ఎస్సీ కార్పోరేషన్‌ 
ఛైర్మన్‌ బండ శ్రీనివాస్‌, సివిల్‌ సప్లైస్‌ కార్పోరేషన్‌ 
ఛైర్మన్‌ రవీందర్‌ సింగ్‌, జడ్పీ ఛైర్మన్‌ కనుమళ్ళ 
విజయ, కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌ రావు, సుడా 
ఛైర్మన్‌ జివి రామకృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ 
ఛైర్మన్‌ పొన్నం అనిల్‌ గౌడ్‌, సింగిల్‌ విండో ఛైర్మన్‌ 
వీర్ల వేంకటేశ్వర్‌ రావు తదితరులు పాల్గొన్నారు. 

® 


ఆ ఏప్రిల్‌ 2023 


అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని మహిళల ఆరోగ్య పరిరక్షణకై రాష్ట్ర 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో విప్లవాత్మక పథకం “ఆరోగ్య మహిళి ప్రకటించారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి 
తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఆయన కరీంనగర్‌ పట్టణంలోని బుట్టిరాజారాం కాలనీలోని అర్బన్‌ హెల్త్‌ 
సెంటర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి ఆరోగ్య మహిళ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం 
రాంనగర్‌లోని మార్క్‌ఫెడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో పలువురు మహిళా 
అధికారులను ఘనంగా సన్మానించారు. 


ఆరోగ్య మహిళ.. మరో విప్లవాత్మక పథకం 


ముఖ్యమంత్రి మహిళలకు మహిళా దినోత్సవం సందర్భంగా 
“ఆరోగ్య మహిళ నూతన పథకంతో పాటు న్యూట్రిషన్‌ కిట్స్‌, వడ్డీ లేని 
రుణాల కింద రూ.750 కోట్లు కానుకగా ఇచ్చారని తెలిపారు. మహిళా 
సంక్షేమంలో రాష్టాన్ని దేశంలోనే టాప్‌లో నిలిపారన్నారు. మహిళలు 
సహజంగానే (ప్రేమగల వారని, వారు సద్ది తిన్న రేవును తలుస్తారని 
పేర్కొన్నారు. మహిళల కోసం (ప్రకటించిన “ఆరోగ్య మహిళి పథకం 
బహుశ ప్రపంచంలోనే తొలిసారి కావచ్చని మంత్రి పేర్కొన్నారు. 

తల్లి బాగుంటేనే ఇల్లు బాగుంటుందని, అందుకే సీఎం కేసీఆర్‌ ఆరోగ్య 
మహిళ పథకాన్ని ప్రవేశపెట్టారని మంత్రి హరీశ్‌ తెలిపారు. ప్రస్తుతం 
రాష్టంలో వంద ప్రభుత్వ దవాఖానాల్లో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామని, 


1 


* తెలంగాణ 


భవిష్యత్తులో మరో 1,200 ప్రత్యేక దవాఖానలను 
ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. మహిళా దవాఖానలు 
ప్రతి మంగళవారం కేవలం మహిళల కోసమే 
పనిచేస్తాయని, ఇందులో అటెండర్‌ నుంచి వైద్యుల వరకు 
అందరూ మహిళలే సేవలు అందిస్తారని వివరించారు. 
జననం నుంచి మరణం వరకు వర్తించే విధంగా 
సీఎం కేసీఆర్‌ అనేక వినూత్న పథకాలను 
ప్రారంభించారని, మహిళల కోసం ప్రత్యేక పథకాలు 
అమలు చేస్తున్నారని వివరించారు. ఇప్పటికే కేసీఆర్‌ కిట్‌ 
పథకం సూపర్‌హిట్‌ అయిందని, శీరామనవమి తర్వాత 


ఆ ఏప్రిల్‌ 2023 


న్యూట్రిషన్‌ కిట్‌ పథకాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. గర్భధారణ నుంచి 
ప్రసవం వరకు ఈ కిట్‌ ద్వారా బలవర్థకమైన ఆహారం అందించి 
ఆరోగ్యవంతమైన బిడ్డలు జన్మించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. 
రక్తహీనత, ఇతర అనారోగ్య సమస్యల కారణంగా బలహీనమైన బిడ్డలు 
జన్మించడంతోపాటు మాతా, శిశు మరణాలు సంభవిస్తుండటంతో వాటిని 
నివారించేందుకు న్యూట్రిషన్‌ కిట్స్‌ను ప్రవేశ పెడుతున్నామని చెప్పారు. 

ఇలా తాము న్యూట్రిషన్‌ పాలిటిక్స్‌ తెస్తుంటే... బీజేపీ కులం, మతం పేరిట 
సమాజాన్ని విడదీస్తూ పార్టిషన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నదని విమర్శించారు. ఎవరిది 
మంచో, ఎవరిది చెడో గ్రహించాలని కోరారు. ఈ రెండు పథకాలతోపాటు 
మహిళలకు 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 
వడ్డీ లేని రుణాలు రూ.750 కోట్లు సీఎం కేసీఆర్‌ విడుదల చేశారని, అవి 
ఇప్పుడు మహిళా సంఘాల ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. మిగతావి 
వచ్చే జూన్‌, జూలైలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. 

పనులు పెరిగి మహిళా కూలీలు దొరకని పరిస్థితిలో కొన్ని గ్రామాల్లో 
పురుషులు నాట్లు వేస్తున్నారని, రాష్టంలో ఇప్పుడు భూమికి బరువయ్యేంత 
పంట పండుతున్నదని చెప్పారు. నీళ్లు ఫుల్లు, కరెంట్‌ ఫుల్లు, చేపలు ఫుల్లు, 
పంట ఫుల్లు, మొత్తంగా రాష్టం పవర్‌ఫుల్లుగా మారిందని స్పష్టం చేశారు. 
“మహిళలు ప్రేమగల వారు. సద్ది తిన్న రేవు తలుస్తారు. సీఎం కేసీఆర్‌ మహిళల 
కోసం అనేక పథకాలు తెచ్చి రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపారు. 
ఈ ప్రభుత్వంపై మహిళల ఆశీర్వాదం ఉండాలి” అని హరీశ్‌రావు కోరారు. 


ఎక్కడ స్త్రీని గౌరవిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు : మంత్రి 
గంగుల కమలాకర్‌ 

ఆడబిడ్డల కండ్లల్లో ఆనందం చూడాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్‌ ఆరోగ్య 
మహిళ పథకాన్ని తెచ్చారని వీసీ సంక్షేమ, పౌర సరఫరాలశాఖల మంత్రి 
గంగుల కమలాకర్‌ తెలిపారు. ఎక్కడ స్త్రీని గౌరవిస్తారో అక్కడ దేవతలు కొలువై 
ఉంటారని సీఎం కేసీఆర్‌ నమ్ముతారని చెప్పారు. ఆడ బిడ్డలను సీఎం కేసీఆర్‌ 
సంతోష పెడుతుంటే... (ప్రధాని మోదీ మహిళలను ఏడిపిస్తున్నారని 
దుయ్యబట్టారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె 
రవిశంకర్‌, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ శ్వేతా మహంతి, జడ్పీ 
ఛైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, కార్పొరేషన్ల ఛైర్మన్లు సర్ధార్‌ 
రవీందర్‌సింగ్‌, బండ (్రీనివాస్‌, మేయర్‌ వై. సునీల్‌రావు, తదితరులు 
పాల్గొన్నారు. 


ఆరోగ్య మహిళా కార్యక్రమంలో 57 రకాల వైద్య పరీక్షలు 

రాష్టంలో మహిళా ఆరోగ్య రక్షణకై “ఆరోగ్య మహిళ పథకాన్ని తెచ్చిన 
తెలంగాణ ప్రభుత్వం దీన్ని పకడ్బందీగా అమలుచేయడానికి అన్ని చర్యలు 
తీసుకున్నది. ప్రస్తుతం రాష్ట్రంలోని 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దీనిని 
ప్రారంభించింది. ప్రతీ మంగళవారం ప్రాథమిక వైద్య కేంద్రాల్లో మహిళలకు 
ప్రత్యేకంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అక్కడికక్కదే తగు మందులు 
ఇవ్వడంతోపాటు అవసరమైన వారిని రెఫరల్‌ ఆసుపత్రులకు పంపించే ఏర్పాటు 
చేశారు. 

రాష్ట్రంలోని ౩8 జిల్లాల్లో అన్ని వయస్సుల మహిళలకు 57 రకాల వైద్య 
పరీక్షలు నిర్వహిస్తారు. ప్రధానంగా ఎనిమిది ప్యాకేజీలుగా విభజించిన ఈ 
ఆరోగ్య మహిళా కార్యక్రమంలో డయాగ్నోస్టిక్స్‌, క్యాన్సర్‌ ప్రీనింగ్‌, సరైన 


13 


* తెలంగాణ 


ఆహారం లేకుండా వచ్చే సమస్యలు, మూత్ర 
సంబంధిత సమస్యలు, మోనోపాజ్‌ సంబంధిత, 
కుటుంబ నియంత్రణ, ఇన్ఫర్టిలిటీ, మెస్ట్రువల్‌ 
సమస్యలు, సుఖ వ్యాధులు, తక్కువ బరువు ఉన్న 
సమస్యలకు సంబంధించిన వైద్య పరీక్షలను 
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన మొత్తం 
20 పాథాలజికల్‌ లాబ్‌లలో నిర్వహిస్తారు. 
వీటితోపాటు, బీపీ, షుగర్‌, అనీమియా పరీక్షలను 
అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఈ 
పరీక్షల రిపోర్టులను 24 గంటలలోపే అందచేస్తారు. 

మహిళలలో క్యాన్సర్‌ వ్యాధి అవకాశాలు 
ఎక్కువగా ఉండడంతో, మహిళలలో క్యాన్సర్‌ వ్యాధికి 
నిర్దారణ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఆరోగ్య 
మహిళ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 
పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానలలో 80 
ఏళ్ల పైబడ్డ మహిళలకు టెస్ట్‌ క్యాన్సర్‌ నిర్దారణ 
పరీక్షలు చేపడుతారు. జిల్లా కేంద్రాలు, ప్రాంతీయ 
ఆసుపత్రులలో మామోగ్రామ్‌. _ కల్పోస్మోపి, 
క్రియోథెరపి, బయాప్సి, పాప్‌ స్మియర్‌ పరీక్షలను 
నిర్వహిస్తారు. హైదరాబాదులోని నిమ్స్‌, ఎం. ఎం. జె 
క్యాన్సర్‌ ఆసుపత్రుల్లో నిర్జారిత క్యాన్సర్‌ మహిళలకు 
చికిత్స అందిస్తారు. 

రాష్ట్రంలోని మహిళలకు అయోడిన్‌ లోపం 
(థైరాయిడ్‌), విటమిన్‌ డి-9, బి-12 తదితర వైద్య 
పరీక్షలను అవసరం ఉన్నవారికి నిర్వహిస్తారు. 
మూత్ర సంబంధిత వ్యాధులను ఎదుర్శునే 
మహిళలకు రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య 
కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ 
దవాఖానాలలో ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు. 
అదేవిధంగా, మోనోపాజ్‌, బహిష్టు, కుటుంబ 
నియంత్రణ, సంతాన లేమి తదితర సమస్యలకు 
కూడా పరీక్షలు నిర్వహించి కౌన్సిలింగ్‌ చేపడుతారు. 
అవసరమున్నవారికి ఆల్హ్రా సౌండ్‌ పరీక్షలకు జిల్లా 
కేంద్రాలకు రెఫర్‌ చేస్తారు. సుఖ వ్యాధులు, తక్కువ 
బరువు తదితర సమస్యలకు కూడా వైద్య పరీక్షలు, 
కౌన్సిలింగ్‌ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి గాను 
ప్రత్యేకంగా ఆరోగ్య మహిళా హెల్ప్‌ డెస్క్‌ కియాస్మి 
లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద 
ఏ.ఎన్‌.ఎం, ఆశా వర్శర్‌లతో పాటు పేషంట్‌ కేర్‌ 
కార్యకర్తలను ఏర్పాటు చేస్తున్నారు. 


ఆ ఏప్రిల్‌ 2023 


కోటికి చేరువగా కంటి వెలుగు 


అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యం నినాదంతో ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం రాష్ట వ్యాప్తంగా 
విజయవంతంగా కొనసాగుతున్నది. ఈ ఏడాది సీఎం కేసీఆర్‌తో పాటు, మరో ముగ్గురు ముఖ్యమంత్రులు 
అరవింద్‌ కేజ్రీవాల్‌ భగవంత్‌ మాన్‌, పినరయ్‌ విజయన్‌ చేతుల మీదుగా ప్రారంభమైన కంటి వెలుగు రెండో 
విడత కార్యక్రమం ప్రజల కంటి సమస్యలను దూరం చేస్తున్నది. మార్చి 27 వరకు 90.42 లక్షల మందికి కంటి 
పరీక్షలు పూర్తి కాగా, కంటి వెలుగు వడివడిగా కోటికి చేరువ అవుతున్నది. 


- సిద్రార్ల 
అభి 
ఎవరూ అడగకముందే, ఇంటి పెద్ద కొడుకుగా ఆలోచించిన సీఎం 
కేసీఆర్‌, దృష్టి లోపాలు సవరించేందుకు 2018, ఆగస్టు 15న తొలి విడత 
కంటి వెలుగు ప్రారంభించారు. మెదక్‌ జిల్లా మల్మాపూర్‌లో ప్రారంభించిన ఈ 
కార్యక్రమం 8 నెలల పాటు కొనసాగింది. కోటి 50 లక్షల మందికి ఉచితంగా 
కంటి పరీక్షల నిర్వహించి, 50 లక్షల కళ్లద్ధ్దాలను పంపిణీ చేయడం జరిగింది. 
ఇదే స్ఫూర్తితో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం 
ప్రారంభించి, కొనసాగిస్తున్నది. సీఎం చేతుల మీదుగా ఖమ్మంలో కంటి వెలుగు 
ప్రారంభం కాగా, మరుసటి రోజు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు 
అమీర్‌ పేట లోని వివేకానంద కమ్యూనిటీ హాల్‌ లో కంటి వెలుగు శిబిరాలు 
ప్రారంభించారు. 
మార్చి 27 వరకు మొత్తం 90,42,784 మందికి కంటి పరీక్షలు చేయగా, 


14 


* తెలంగాణ 


ఇందులో 14 లక్షల 94 వేల 591 మందికి రీడింగ్‌ 
గ్లాసెస్‌ పంపిణీ చేయగా, 11,04,603 మందికి 
ప్రిస్కిప్షన్‌ గ్లాసెస్‌ కోసం గుర్తించడం జరిగింది. 
64,43,458 మందికి ఎలాంటి కంటి సమస్యలు 
లేవని నిర్ధారణ అయ్యింది. 

ప్రభుత్వ వైద్యంతో మట మధ్యతరగతి 
కుటుంబాలకు వేలాది రూపాయలు ఆదా 
అవుతున్నాయని లబ్టిదారులు ఆనందం వ్యక్తం 
చేస్తున్నారు. 

సర్వజనుల ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు 
కంటి వెలుగు పథకాన్ని రెండో విడతగా తెచ్చింది. 
ఈ పథకాన్ని జనవరి 19 నుంచి జూన్‌ 15 వరకు 
100 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు 


ఏప్రిల్‌ 2023 


ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. జిల్లాలో కార్యక్రమం 
విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్‌ లు, వైద్య ఆరోగ్యశాఖ 
అధికారులు, పలు శాఖల అధికారులతో కలిసి శిబిరాల 
నిర్వహణకు ముందుగానే ప్రణాళికలు రూపొందించి అమలు 
చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దెశించిన లక్ష్యాల మేరకు రాష్ట్ర 
వ్యాప్తంగా ముందస్తు ప్రణాళికలతో, నిరంతర పర్యవేక్షణ, 
రోజువారి సమీక్షలు, విశ్లేషణ, వీడియో కాన్ఫరెన్స్‌, 
సమావేశాలతో ఎప్పటికప్పుడు లోటుపాట్లు సవరించుకుంటూ 
కంటి వెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. 


హ్రస్వ దృష్టి లోపాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి...... 

అన్ని జిల్లాలో అత్యధికంగా దగ్గరిచూపు కనిపించక 
ఇబ్బందిపడే వారే అధికంగా ఉన్నట్లు శిబిరాలలో 
నమోదవుతున్న లెక్కలు చెబుతున్నాయి. 40 ఏళ్ల వయస్సు 
పైబడిన చాలామందికి దగ్గరి చూపు కనిపించడం లేదని 
శిబిరానికి వస్తున్నారు. ఇలాంటి వారికి తక్షణమే రీడింగ్‌ 
గ్లాసెస్‌ అందజేస్తున్నారు. ఇవి కాకుండా కంటి సమస్యలతో 
వస్తున్న చాలా మందికి చుక్కల మందులతో పాటు విటమిన్‌ 
ఏ, డీ, బీకాంపెక్స్‌ టాబ్లెట్లు పంపిణీ చేస్తున్నారు. 50 ఏళ్లు 
పైబడిన వారు అత్యధికంగా మోతిబిందు (కాటరాక్ట్‌) 
సమస్యతో బాధపడుతున్నారు. శస్త్ర చికిత్స అవసరమైన వారికి 
చికిత్స చేసే సమయాన్ని చరవాణి ద్వారా సమాచారం 
అందిస్తున్నారు. ఇదివరకే శస్త్ర చికిత్స పూర్తయి ఇతర 
సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్యులు సలహాలు, 
సూచనలు అందజేస్తున్నారు. 


ఎవరూ అడగకముందే, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అద్భుతమైన 
కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనుకున్న 
లక్ష్యం మేరకు విజయవంతంగా కొనసాగుతున్నది. 40 
పనిదినాల్లో 52శాతం మందికి కంటి పరీక్షలు చేయడం 
జరిగింది. మొత్తం 100 పనిదినాల్లో రాష్ట్రంలో అందరికి 
పరీక్షలు పూర్తి చేస్తాం. కంటి వెలుగు సమయంలో ఇతర వైద్య 
సేవలకు అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. 
వైద్య శాఖ, పంచాయతీ రాజ్‌, మున్సిపల్‌, ఇతర శాఖలు సహా, 
అందరు ప్రజాప్రతినిధులు ఇందులో భాగస్వామ్యం అవుతు 
న్నారు. పర్యవేక్షణకు గాను రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో 
క్వాలిటీ కంట్రోల్‌ టీంలను ఏర్పాటు చేసి ప్రభుత్వం మానిటరింగ్‌ 
చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని 
కోరుతున్నాను. 


- హరీశ్‌ రావు, ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి 


15 


మరోనారి 
విశ్వవిజేత నిఖత్‌ 


తెలంగాణ అమ్మాయి నిఖత్‌ జరీన్‌ మరోసారి ప్రపంచ బాక్సింగ్‌ 
ఛాపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి మన క్రీడాస్పూర్తిని చాటింది. 
ఢిల్లీలో జరిగిన మహిళల ఛాపియన్‌షిప్‌ ఫైనల్‌లో రెండుసార్లు 
ఆసియా ఛాంపియన్‌గా నిలిచిన వియత్నాంకు చెందిన గుయత్‌ 
తితామ్‌ను నిఖత్‌ 50 కేజీల విభాగంలో 5-0తో చిత్తుచేసింది. 


బలమైన పంచ్‌లతో చెలరేగి, మెరుపు దాడులతో సత్తా చాటి, 
రింగ్‌లో తన జోరుకు ఎదురులేకుండా, ప్రత్యర్థికి అవకాశం 
ఇవ్వకుండా గెలిచి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. 
ఇది ఏకపక్ష విజయంగా సాగింది. బాక్సింగ్‌ దిగ్గజం మేరీకోమ్‌ 
తరువాత ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా 
నిలిచిన భారత బాక్సర్‌గా రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా 
నిఖత్‌ జరీన్‌ మాట్లాడుతూ రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ 
రావడం అద్భుతమైన అనుభూతినిస్తుందన్నారు. ఈ పోటీలో తనకు 
మద్దతుగా నిలిచిన అభిమానులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. 
ఈ స్వర్ణం దేశానికి అంకితమన్నారు. 


తెలంగాణకు గర్వకారణం : సీఎం కేసీఆర్‌ 


తెలంగాణ ఆడపడుచు నిఖత్‌ జరీన్‌ రెండవసారి బాక్సింగ్‌ 
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ సాధించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ 
హర్షం వ్యక్తం చేశారు. నిఖత్‌ను అభినందించారు. నిఖత్‌ 
తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ అని కొనియాడారు. తన వరుస 
విజయాలతో దేశఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటి 
చెప్పిందన్నారు. క్రీడాభివృద్ధికి, క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారి 
సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. 


* తెలంగాణ * ఏప్రిల్‌ 2023 


వచ్చే ఏడాది నుంచే ఫాక్స్‌కాన్‌ ఉత్పత్తులు 


తైవాన్‌కు చెందిన ఎలక్షానిక్‌ దిగ్గజ సంస్థ ఫాక్స్‌కాన్‌ తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు 
ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు సమక్షంలో ఒప్పందం చేసుకోవడంతో పాటు, వెనువెంటనే తొలిదశ 
పెట్టుబడికి సిద్ధమైంది. ఈ సంస్థ తొలి 'దశలో కొంగరకలాన్‌ వద్ద 1,658 కోట్ల రూపాయలు (200 
మిలియన్‌ డాలర్లు) పెట్టుబడితో మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ 
ఏడాది ద్వితీయార్థంలో పాంటు నిర్మాణం చేపట్టి, వచ్చే ఏడాది చివరి నాటికి వైర్‌లెస్‌ ఆరక ఫోన్లు, ఇతర 
మొబైల్‌ ఫోన్ల అనుబంధ వస్తువులను ఉత్పత్తి చేయనుంది. 


ఫాక్స్‌కాన్‌ సంస్థ ఇటీవలే యాపిల్‌ కంపెనీ నుంచి ఎయిర్‌పాడ్‌ల తయారీకి ముఖ్యమంత్రి సమక్షంలో పబ్బుందం 
భారీ ఆర్డర్‌ను సొంతం చేసుకుంది. మొత్తం యాపిల్‌ ఫోన్లలో 70 శాతం ఈ ఎలక్ట్లానిక్స్‌ ఉత్పత్తి రంగంలో 
కంపెనీయే తయారుచేసి సరఫరా చేస్తుండటం విశేషం. ఇంతకాలం చైనాకు చెందిన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన 'హోన్‌ హై 
కంపెనీలు యాపిల్‌ కంపెనీకి వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్లు, చార్జర్లు, తదితర వస్తువులను ఫాక్స్‌ కాన్‌ (Hon Hai Fox Conn) 
సరఫరా చేస్తుండేవి. చైనాలో కార్యకలాపాలు తగ్గించుకోవాలని నిర్ణయించిన సంస్థ ఛైర్మన్‌ యంగ్‌ ల్యూ (10609 Liu) 
యాపిల్‌ సంస్థ ప్రస్తుతం ఫాక్స్‌కాన్‌ సంస్థకు ఈ వస్తువుల తయారీ ఆర్డర్లను నేతృత్వంలోని ప్రతినిధి బృందం 
ఇచ్చింది. ఫాక్స్‌కాన్‌ సంస్థ ఈ వస్తువులను భారత దేశంలోనే తయారు చేయాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావుతో 
యాపిల్‌ సంస్థ షరతు విధించడంతో మన తెలంగాణ నుంచే ఈ వస్తువుల ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. 
ఉత్పత్తికి ఫాక్స్‌కాన్‌ సంస్థ శ్రీకారం చుడుతోంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్టంలో 


పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్‌ కాన్‌ 
కంపెనీకి, రాష్ట్ర ప్రభుత్వానికి నడుమ 
ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం 
ద్వారా Hon Hai Fox Conn సంస్థ 
రాష్టంలో _ ఎలక్ట్లానిక్స్‌ ఉత్పత్తుల 
పరిశమను నెలకొల్పేందుకు మార్గం 
సుగమమైంది. తద్వారా ఒక లక్ష 
ఉద్యోగాల కల్పనకు దారులు వసిలదిః 
దాంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక 
యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు, 
ఉపాధి లభ్యం కానున్నది. ఎలక్రానిక్స్‌ 
రంగంలో దేశంలోకి వచ్చిన అతిపెద్ద 
పెట్టుబడుల్లో ఇది ముఖ్యమైనది. జ 
సంస్థ ద్వారా లక్షమందికి నేరుగా 
ఉద్యోగాలు లభించడం అత్యంత 
అరుదైన విషయం. ఈ ఘనతను 
తెలంగాణ ప్రభుత్వం సాధించింది. 
యంగ్‌ ల్యూ పుట్టిన రోజు కూడా 
ఇదే రోజు కావడంతో స్వదస్తూరితో 
ప్రత్యేకంగా తయారు చేయించిన 
గ్రీటింగ్‌ కార్డును సీఎం స్వయంగా 
యాంగ్‌ ల్యూకి అందజేసి జన్మదిన 
శుభాకాంక్షలు తెలిపారు. సమావేశం 


* తెలంగాణ * ఏప్రిల్‌ 2023 


అనంతరం ప్రగతి భవన్‌లో యంగ్‌ ల్యూ ప్రతినిధి బృందానికి సీఎం మధ్యాహ్న 
భోజనంతో ఆతిథ్యమిచ్చారు. 

అంతర్జాతీయంగా అనేక దేశాల ఎలక్రానిక్స్‌ ఉత్పత్తి రంగ ముఖచిత్రాన్ని 
గుణాత్మకంగా మార్చిన గొప్ప సంస్థ "హోన్‌ హై ఫాక్స్‌ కాన్‌ తమ ఉత్పత్తి 
కార్యకలాపాలకు తెలంగాణ రాష్ట్రాన్ని గమ్యస్థానంగా ఎంచుకోవడం పట్ల ఆ 
సంస్థకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఫాక్స్‌ కాన్‌ సంస్థ 
భవిష్యత్తు విస్తరణ ప్రణాళికల పైన కూలంకషంగా చర్చించారు. తెలంగాణ 
రాష్టంలో ఫాక్స్‌ కాన్‌ సంస్థ కార్యకలాపాలకు అన్నిరకాల సహాయ 
సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని సీఎం ఈ సందర్భంగా ఛైర్మన్‌ 
యంగ్‌ ల్యూకి హామీ ఇచ్చారు. 

తెలంగాణ స్వరాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించి 
భారీగా పెట్టుబడులను రప్పించడంలో తమ ప్రభుత్వం విజయవంతమైందని 
సీఎం అన్నారు. రాష్ట్రంలో “ఫాక్స్‌ కాన్‌’ భారీ పెట్టుబడి పెట్టడంతోపాటు 
గతంలో లేని విధంగా లక్ష కు పైగా ఉద్యోగాల కల్పనకు అవకాశం రావడం 
గొప్ప విషయం అన్నారు. ఈ లక్ష ఉద్యోగాలను సాధ్యమైనంతవరకు స్థానిక 
తెలంగాణ యువతకు దక్కేలా చర్యలు చేపడుతామని ఈ సందర్భంగా సీఎం 
తెలిపారు. 

“తెలంగాణ రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం 
కార్యాచరణను అమలు చేస్తున్నది. బంగారు తెలంగాణ సాధన కోసం ప్రభుత్వం 
అనేక గొప్ప గొప్ప ప్రాజెక్టులను చేపట్టింది. ఫాక్స్‌ కాన్‌ సంస్థ తమ యూనిట్‌ 
ను రాష్ట్రంలో నెలకొల్పడం పారిశ్రామికాభివృద్ధికి దోహదపడుతుంది. తైవాన్‌ను 
తెలంగాణ సహజ భాగస్వామిగా భావిస్తున్నాం. ఫాక్స్‌ కాన్‌ పురోగమనంలో 
తెలంగాణ రాష్ట్రం భాగమైనందుకు సంతోషంగా ఉంది” అని సీఎం అన్నారు. 

ప్రతిపాదిత యూనిట్‌ తో రాబోయే 10 సంవత్సరాల కాలంలో 1,00,000 
మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందే అవకాశముండటం పట్ల 
ఐటి, మున్సిపల్‌, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా సంస్థ ఛైర్మన్‌ యంగ్‌ ల్యూ మాట్లాడుతూ, తెలంగాణ 
రాష్ట్రం గురించి తమ సంస్థ విసృతంగా అధ్యయనం చేసిందన్నారు. ఇక్కడి 
పారిశ్రామిక అనుకూల వాతావరణం పైన ఫాక్స్‌ కాన్‌ ఛైర్మన్‌ ప్రశంసలు 
కురిపించారు. ఎనిమిది సంవత్సరాల్లో తెలంగాణ రాష్టం పారిశ్రామిక 
రంగంలో, ముఖ్యంగా ఐటి, అనుబంధ ఎలక్ట్లానిక్స్‌ రంగాల్లో సాధించిన 
అభివృద్ధి పైన ఆయన హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తమ సంస్థ 


పెట్టుబడుల విషయంలో ఆశావహ దృక్పథంతో 
ఉన్నామని అన్నారు. 

ఈ కార్యక్రమంలో ఐటి మరియు పరిశ్రమలు, 
మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్‌, వైద్య, ఆరోగ్య 
మరియు ఆర్థిక శాఖ మంత్రి హారీష్‌ రావు 
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే 
మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 
శాంతి కుమారి, డిజిపీ అంజనీ కుమార్‌, సీఎం 
ప్రిన్సిపల్‌ సెక్రటరీ నర్సింగ్‌ రావు, సీఎం కార్యదర్శి 
స్మితా సబర్వాల్‌, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీలు 
రామకృష్ణారావు, అరవింద్‌ కుమార్‌, ఐటి మరియు 
పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, 
పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి విష్ణువర్ధన్‌ రెడ్డి, 
డైరక్టర్‌ ఎలక్రానిక్స్‌ సుజయ్‌ కారంపురి తదితరులు 
పాల్గొన్నారు. 

® 


జ దం CIE / 
కా... a im ఆ ఇబ 


య 
hel 
TET 


30న సచివాలయం ప్రారంభం 


రాష్ట్రానికే తలమానికంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయ 
నూతన భవనాన్ని ఈ నెల 80వ తేదీన (ప్రారంభించాలని 
ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా 

దాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయం, 
దాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహం, 
తెలంగాణ అమరవీరుల జ్యోతి నిర్మాణ పనుల పురోగతిని 
ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు పరిశీలించారు. తొలుత 
సచివాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌ చివరి దశకు 
చేరుకున్న ఎలివేషన్‌ పనులను, ఫౌంటేన్‌, గ్రీన్‌ లాన్‌, టూంబ్‌ 
నిర్మాణం, దానికి తుది దశలో అమరుస్తున్న స్టోన్‌ డిజైన్‌ వర్కు 
తదితర పనుల పురోగతిని పరిశీలించారు. సెక్రటేరియట్‌ 
ప్రధాన ద్వారం అత్యంత విశాలంగా నిర్మించిన తీరును, 
భోపాల్‌ నుంచి ప్రత్యేకంగా వుడ్‌ కార్వింగ్‌ చేసి తెప్పించి 
అమర్చిన ద్వారాన్ని పరిశీలించిన సీఎం సంతృప్తిని వ్యక్తం 
చేశారు. 


అనంతరం సీఎం చాంబర్‌ వుండే ఆరవ 
అంతస్తుకు చేరుకున్నారు. సీఎం ఛాంబర్‌లో 
ఏర్పాటు చేసిన టేబుల్లు, కుర్చీలు తదితర 
ఫర్నీచర్‌ను సీఎం పరిశీలించారు. గత పర్యటన 
సందర్భంగా సీఎం కేసీఆర్‌ చేసిన సూచనల మేరకు 
వాల్‌ క్లాడింగ్‌, డెకరేషన్‌ తదితర తుదిమెరుగులను 
పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తెల్లని రంగుతో 
కూడిన గోల్డ్‌ కలర్‌ పట్టీలతో తీర్చిదిద్దిన గోడలు, 
గోడల రంగుతో సరిపోయే విధంగా వేసిన మార్చుల్‌ 
ఫ్లోరింగ్‌, విశాలమైన కారిడార్లు, అంతే అందంగా 
తీర్చిదిద్దిన చాంబర్ల ద్వారాల పనితీరును 
పరిశీలించి, మంత్రి వేముల (ప్రశాంత్‌ రెడ్డిని, 
అధికారులను, వర్క్‌ ఏజెన్సీ అధికారులను సీఎం 
అభినందించారు. నిర్మాణం పూర్తయిన తరువాత 
అక్కడ చోటు చేసుకున్న గాలి వెలుతురుతో కూడిన 
ఆహ్లాదకరమైన వాతావరణాన్ని గమనించి సీఎం 
ఆనందం వ్యక్తం చేశారు. 


్ష్‌ వ యా న 
సీఏం ఛాంబర్‌లోని సమావేశ మందిరాన్ని పరిశీలించారు. సీఎంవో సిబ్బంది 
కోసం ఏర్పాటు చేసిన ఛాంబర్లను, అందులో అమరుస్తున్న ఫర్నీచర్‌ను 
తిలకించారు. ఏర్పాట్లన్నీ సిబ్బంది పనికి అనుకూలంగా వుండే విధంగా 
వున్నాయా లేవా అని ఆరా తీశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛాంబర్‌ను, 
వారి సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన కార్యాలయాలను, కాన్ఫరెన్స్‌ హాల్‌ను, 
సందర్శకుల కోసం వేచివుండే గదులను, అందులోని సౌకర్యాలను సీఎం 
పరిశీలించారు. సమావేశాలు సహా, డైనింగ్‌ తదితర అవసరాలకోసం మల్టిపుల్‌గా 
ఉపయోగించుకోవడానికి ఏర్పాటు చేసిన విశాలవంతమైన హాల్‌ను సీఎం 
పరిశీలించారు. నలుమూలలా కలియతిరిగిన సీఎం కేసీఆర్‌ సీఎం కార్యదర్భులు, 
ఇతర సిబ్బంది కార్యాలయాలను పరిశీలించారు. 

జీఏడీ ప్రోటోకాల్‌ సిబ్బందికోసం ఏర్పాటు చేసిన ఛాంబర్లను సీఎం 
పరిశీలించారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ హాల్‌., ప్రజాప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన 
వెయిటింగ్‌ లాంజ్‌, విఐపీల వెయిటింగ్‌ లాంజ్‌లను సీఎం పరిశీలించారు. 
మంత్రులకు కేటాయించిన శాఖలు అన్నీ ఒక దగ్గర వుండే విధంగా చర్యలు 
తీసుకోవాలన్నారు, ఆ మంత్రికి చెందిన అన్ని శాఖల సిబ్బంది ఒకే చోట వుంటే 
బాగుంటుందని సీఎం అన్నారు. ఆయా శాఖలల్లో పనిచేస్తున్న ఉద్యోగుల 
సంఖ్యకు అనుకూలంగా కార్యాలయాలుండాలని కేసీఆర్‌ అధికారులకు 
సూచించారు. 

అనంతరం గ్రౌండు ఫ్లోర్‌కు చేరుకున్న సీఎం, దక్షిణ భాగం గుండా 
నడుచుకుంటూ అక్కడ నిర్మాణంలో వున్న పార్మింగ్‌ తదితర పనులను 
పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డికి, వర్క్‌ 
ఏజెన్సీలకు, ఇంజనీర్లకు సీఎం కొన్ని సూచనలు చేశారు. అనంతరం 
సచివాలయం ప్రహరీకి అంతర్గతంగా వున్న బయట చుట్టూ నిర్మాణం చేస్తున్న 
రోడ్ల పరిసరాలను పరిశీలించారు. సచివాలయం ముందునుంచి, దక్షిణం నుంచి 
ఉత్తరం వైపు ట్యాంకుబండు మీదుగా వెళ్ళే మార్గాన్ని పరిశీలించారు. ఫ్లై ఓవర్‌ 
నుంచి, సచివాలయం ముందునుంచి నెక్లెస్‌ రోడ్డు దిశగా సాధారణ ప్రజలు 
ప్రయాణించేందుకు విశాలంగా నిర్మితమౌతున్న రోడ్లను సీఎం పరిశీలించారు. 
సెక్రటేరియట్‌ లోపలకు వెళ్ళే ప్రధానమార్గాన్ని సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. 
అనంతరం సెక్రటేరియట్‌ చుట్టూ తిరిగి పనుల పురోగతిని సీఎం పరిశీలించారు. 
తాను అనుకున్నట్టుగానే సచివాలయ నిర్మాణం పనులు పూర్తికావచ్చినందుకు 
సీఎం కేసీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. సచివాలయం నుంచి నిర్మాణంలో 
వున్న డా. బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహ పనుల పురోగతిని సీఎం కేసీఆర్‌ 
పరిశీలించారు. 

అక్కడ మొదటి అంతస్తుకు చేరుకున్న సీఎం కేసీఆర్‌ అంబేద్మర్‌ విగ్రహం 
బేస్‌లో నిర్మిస్తున్న విశాలమైన హాళ్ళను ఆడియో విజువల్‌ ప్రదర్శనకోసం 
నిర్మిస్తున్న ఆడిటోరియం పనులు, బయట ఫౌంటేన్‌, లాండ్‌ స్మేపింగ్‌ తదితర 
పనుల పురోగతిని పరిశీలించారు. నిర్మాణం పనుల పురోగతి గురించి మంత్రి 
కొప్పుల ఈశ్వర్‌ను, వర్క్‌ ఏజెన్సీలను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. 


19 


* తెలంగాణ 


పనుల నాణ్యతలో ఏమాత్రం లోటు రావద్దని స్పష్టం 
చేశారు. చారిత్రకంగా నిర్మితమౌతున్న డా. బిఆర్‌ 
అంబేద్మర్‌ విగ్రహం పనులను త్వరితగతిన పూర్తి 
చేయాలని సీఎం ఆదేశించారు. 


అక్కడినుంచి తెలంగాణ అమర వీరుల 
స్మారకార్థం నిర్మిస్తున్న అమరవీరుల జ్యోతి నిర్మాణ 
పనుల పురోగతిని సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. 
మొదటి అంతస్తులో ఆడియో, వీడియో ప్రదర్శనల 
కోసం నిర్మిస్తున్న ఆడిటోరియం లేజర్‌ షో, ర్యాంప్‌, 
సెల్లార్‌ పార్మింగ్‌ పనులను పరిశీలించారు. నిర్మాణ 
పురోగతిని ఇంజనీర్లు మ్యాపుల ద్వారా సీఎంకి 
ఇంజనీర్లు వివరించారు. పనుల గురించి సంతృప్తిని 
వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్‌ మంత్రి వేముల ప్రశాంత్‌ 
రెడ్డికి కొన్నిసూచనలు చేశారు. 

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌తో రోడ్లు భవనాల 
శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, సంక్షేమ శాఖ 
మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఎమ్మెల్యేలు విప్‌ బాల్మ 
సుమన్‌, ఎ. జీవన్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 
శాంతి కుమారి, రోడ్లు భవనాలు శాఖ అధికారులు 
శీనివాస్‌ రాజు, గణపతి రెడ్డి, ప్రభుత్వ నిర్మాణ 
సలహాదారు సుద్దాల సుధాకర్‌ తేజ, ఎస్సీ కార్పోరేషన్‌ 
ఛైర్మన్‌ బండ శ్రీనివాస్‌, పోలీస్‌ కమిషనర్‌ సివి 
ఆనంద్‌ తదితరులున్నారు. 


శాంత జాగాలో ఇంటి నిఠా ్బాా నల్‌. 


శ. గో | 1 
గృహలక్ష్మి హే — i | In. 


| 
రాష్ట్రంలో సొంత జాగాల్లో ఇళ్లు కట్టుకునే కా లక్షి రారా శా 1 (mn 


పథకాన్ని ్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద సౌంయజాగా 
ఉన్నవారు ఇళ్లు నిర్మించుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ౩లక్షల రూపాయల 
ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పథకం కింద ఒక్కోనియోజకవర్గంలో 


సగటున 3వేల మంది చొప్పన 119 నియోజక వర్గాలలో నాలుగు లక్షల మందికి 


ఆర్థిక సహాయం అందజేయాలని రాష్ట్రమంత్రివర్గం నిర్ణ జామి. 


ఈ “గృహలక్ష్మి పథకాన్ని మహిళల పేరిట అమలు చేస్తారు. ఒక్కో 
ఇంటి నిర్మాణానికి 8లక్షల రూపాయలను మూడు దశలలో అందిస్తారు. 
ఈ పథకానికి 12,000 కోట్ల రూపాయలు వ్యయం చేస్తారు. 

గత ప్రభుత్వాలు ఇండ్లు కట్టుకొనేందుకు ఇచ్చిన 4వేల కోట్ల 
రూపాయల రుణాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే, రెండవ 
విడత “దళిత బంధు” పథకాన్ని అమలు చేయాలని, రెండవ విడత గొర్రెల 
పంపిణీ చేపట్టాలని, పోడు భూములకు పట్టాల పంపిణీ చేయాలని, ఏప్రిల్‌ 
14న అంబేద్మర్‌ 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించాలని, జిఓ 58, 
59 దరఖాస్తు గడువు పొడిగించాలని, కాశీ, శబరిమల క్షేత్రాలలో వసతి 
గృహాలు నిర్మించాలని కూడా రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. 

ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అధ్యక్షతన ప్రగతి భవన్‌లో రాష్ట 
కేబినెట్‌ సమావేశం సుదీర్హంగా కొనసాగింది. ఈ సందర్భంగా కేబినెట్‌ 
పలు అంశాల పై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్‌ నిర్ణయాలను 
రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి టి.హరీశ్‌ రావు మీడియా 
సమావేశంలో వివరించారు. 


రాష్ట్ర కేబినెట్‌ తీర్మానాలు - ముఖ్యాంశాలు : 
1,30,000 కుటుంబాలకు రెండవ విడత దళిత బంధు పంపిణీ : 


9 రెండవ విడత కింద 1,30,000 కుటుంబాలకు 'దళితబంధు” పంపిణీ 
కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాల్సిందిగా సంబంధిత అధికారులకు 
ముఖ్యమంత్రి ఆదేశాలివ్వడం జరిగింది. 

9 ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు చేతుల మీదుగా 2021 ఆగస్టు 
16 న లబ్లిదారునికి 10 లక్షల రూపాయల ఉచిత గ్రాంటునిచ్చే 
దళితబంధు పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి 
సంవత్సరం ఆగస్టు 16 వ తేదీన దళితబంధు వేడుకలను ఘనంగా 
జరపాలని కేబినెట్‌ నిర్ణయించింది. 

* హుజురాబాద్‌ నియోజకవర్గంలో 100 శాతం దళితబంధు పథకాన్ని 
అమలు చేయడం జరిగింది. 

* మిగిలిన 118 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 1100 


20 


* తెలంగాణ 


మందికి ఈ దఫాలో దళిత బంధును అందించాలని 
నిర్ణయించడం జరిగింది. ఈ దఫా మొత్తంగా 
1,29,800 కుటుంబాలకు దళితబంధును అమలు 
చేయడం జరుగుతుంది. మరో 200 మంది 
లబ్దిదారుల ఎంపిక బాధ్యతను ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీకి 
అప్పగించడం జరిగింది. మొత్తంగా 1,30,000 
కుటుంబాలకు దళితబంధును అందించడం 
జరుగుతుంది. గతంలో మాదిరిగా జిల్లా కలెక్టర్లు 
లబ్దిదారులను ఎంపిక చేస్తారు. 


సొంత జాగా ఉన్నవారికి ఇండ్లు కట్టుకునేందుకు 
గృహలక్ష్మి పథకం కింద గ్రాంటు : 


సొంత జాగా ఉన్నవారికి ఇండ్లు కట్టుకునే నిమిత్తం 
ఆర్థిక సాయం చేసే పథకానికి ప్రభుత్వం “గృహలక్ష్మి 
పథకం” గా పేరు నిర్ణయించింది. 

గృహలక్ష్మి పథకం కింద 4 లక్షల మందికి ఇండ్లు 
మంజూరు చేయాలని నిర్ణయించడమైంది. 

ఒక్కొక్క నియోజకవర్గానికి 8 వేల ఇండ్ల చొప్పున 119 
నియోజకవర్గాల్లో ఇండ్లు నిర్మించాలని నిర్ణయించడం 
జరిగింది. 

ఇవే కాకుండా 43 వేల ఇండ్లు స్టేట్‌ కోటాలో పెట్టడం 
జరిగింది. 

మొత్తంగా 4 లక్షల ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టాలని 
నిర్ణయించడం జరిగింది 

ఒక్కొక్క ఇంటికి గ్రాంటుగా ౩ లక్షల రూపాయలను 
ప్రభుత్వం అందిస్తుంది. ఒక్కొక్క దఫా 1 లక్ష 
రూపాయల చొప్పున మూడు దఫాలుగా 3౩ లక్షల 
రూపాయలను గ్రాంటుగా వారి వారి ఖాతాల్లో 
ప్రభుత్వం జమ చేస్తుంది. 


ఆ ఏప్రిల్‌ 2023 


* ఈ పథకానికి 12 వేల కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించడం 
జరిగింది. 

* మంజూరు చేసే ఇండ్లను మహిళ పేరు మీదనే ము జరుగుతుంది. 

9 గత ప్రభుత్వాలు గృహనిర్మాణ సంస్థ ద్వారా పేద ప్రజలకు ఇండ్లు 
కట్టుకునేందుకు ఇచ్చిన 4 వేల కోట్ల రూపాయల అప్పులను కేసీఆర్‌ 
ప్రభుత్వం మాఫీ చేస్తున్నది. 


రెండవ విడత గొర్రెల పంపిణీ: 


* మొదటి దఫా గొర్రెల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది. మొత్తం 
రాష్ట్రంలో 7,31,000 మంది లబ్టిదారులను గుర్తించడం జరిగింది. 
ఇందులో 50 శాతం పంపిణీ గతంలోనే పూర్తయింది. 

9 మిగతా 50 శాతం గొరైల పంపిణీ ప్రక్రియను వెంటనే చేపట్టాలని 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. దీనికోసం 4,463 కోట్ల 
రూపాయలను కేటాయిస్తూ కేబినెట్‌ తీర్మానించింది. 

* ఈ పంపిణీ ప్రక్రియను ఏప్రిల్‌ నెలలో ప్రారంభించి ఆగస్టు నెలలో పూర్తి 
చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించడం జరిగింది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో 
ఈ ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా జరపాలని ఆదేశాలివ్వడం 
జరిగింది. 


పోడు భూముల పంపిణీ : 

* రాష్టంలో 4,00,903 ఎకరాలను 1,55,893 మంది అడవి బిడ్డలకు పోడు 
భూముల పట్టాల పంపిణీ చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. ప్రక్రియలన్నీ 
పూర్తయి ఈ పట్టాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. 

9 ఈ పంపిణీని వ వ్‌ లం కేబినెట్‌ నిర్ణయించింది. 

9 పోడు భూముల పంపిణీ ప్రక్రియ కొనసాగుతూనే య. 


ఏప్రిల్‌ 14 న అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ : 


9 భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయ స్ఫూర్తి ప్రదాత, భారత రత్న 
డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహాన్ని ఆయన జన్మదినోత్స 
వమైన ఏప్రిల్‌ 14న ఘనంగా ఆవిష్కరించాలని కేబినెట్‌ తీర్మానించింది. 

9 రాష్టం నలుమూలలనుంచి లక్షలాదిమంది దళిత బిడ్డలను హైద్రాబాద్‌కు 
ఆహ్వానించి వారి సమక్షంలో ఆవిష్కరించాలని, ఈ సందర్భంగా భారీ 
బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించారు. 


జీవో 58, 59 పొడిగింపు : 


9 జీవో 58, 59 లకు సంబంధించి మిగిలిన లబ్దిదారుల విజ్ఞప్తి మేరకు చివరి 
అవకాశంగా దరఖాస్తు సమయాన్ని నెలరోజులకు పొడిగిస్తూ కేబినెట్‌ 
నిర్ణయం తీసుకున్నది. 

* ఇప్పటివరకు జీవో 58 ద్వారా 1,45,668 మందికి పట్టాలివ్వడం జరిగింది. 

ఆ జీవో 59 ద్వారా 42,000 మందికి లబ్ది చేకూర్చడం జరిగింది. కటాఫ్‌ 
తేది గతంలోని 2014 నుండి 2020 కి మారుస్తూ పొడిగించాలని కేబినెట్‌ 
నిర్ణయించిన నేపథ్యంలో జీవో 58, 59 ద్వారా మిగతావారికి ఇండ్లు 
కట్టుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. 

9 గత ప్రభుత్వాలు పేదల ఇండ్లు కూల్చి, వాళ్ళ ఉసురు పోసుకున్నాయి. 

* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా పట్టాలు తయారుచేసి 


21 


* తెలంగాణ 


వాళ్లకు అందిస్తున్నది. 


కాశీ, శబరిమల పుణ్యక్షేత్రాల్లో వసతి గృహాల 

నిర్మాణం క 

* సనాతనధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరూ కాశీ 
పుణ్యక్షేత్రాన్ని దర్శించాలని కోరుకుంటారు. 

9 కాశీలో మరణిస్తే సద్దతులు ప్రాప్తిస్తాయని 
హిందువుల విశ్వాసం. తెలంగాణ రాష్ట్రం నుంచి 
కాశీ యాత్రకు విరివిగా భక్తులు వెళుతున్న 
నేపథ్యంలో వారి సౌకర్యార్థం అక్కడ వసతి 
గృహాన్ని నిర్మించాలని కేబినెట్‌ తీర్మానించింది. 
60 వేల చదరపు అడుగుల్లో ఈ నిర్మాణం 
జరుగుతుంది. ఇందుకు గాను రూ. 25 కోట్లను 
మంజూరు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. 

ఆ ఇందుకు సంబంధించిన చర్యల కోసం, కాశీలో 
స్థలం ఎంపిక కోసం చీఫ్‌ సెక్రటరీ ఆధ్వర్యంలో 
మంత్రుల బృందం పర్యటించి రావాలని 
తీర్మానించింది. 

* అదే విధంగా శబరిమలలో తెలంగాణ భక్తుల 
సౌకర్యార్థం అక్కడకూడా వసతి గృహాన్ని 
నిర్మించాలని తీర్మానించింది. ఇందుకు గాను 25 
కోట్లు మంజూరు చేసింది. సిఎంవో ఓఎస్టీ 
ప్రియాంక వర్గీస్‌కి ఈ బాధ్యతలను అప్పగించడం 
జరిగింది. తదనంతరం మంత్రుల బృందం వెళ్ళి 
అక్కడ పనులు EE కేబినెట్‌ 
నిర్ణయించింది. గతంలో సీఎం కేసీఆర్‌ కేరళ 
సీవెంతో ఈ విషయం ఫై పై చర్చించారు. 
డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర 

సచివాలయం, అమరవీరుల స్థూపాన్ని పనులు 
పూర్తయిన వెంటనే మంచి ముహూర్తం చూసుకుని 
ప్రారంభించడం జరుగుతుంది. సొంత జాగా 
ఉన్నవారికి ఇండ్ల నిర్మాణానికి గృహలక్ష్మి పథకంతో 
పాటు, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పథకం కింద ఇండ్ల 
నిర్మాణం, పంపిణీ జరుగుతూనే ఉంటుందని కేబినెట్‌ 
స్పష్టం చేసింది. 

ఈ మీడియా సమావేశంలో శాసనసభా 
వ్యవహారాలు, రోడ్లు, భవనాల శాఖల మంత్రి 
వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎక్సైజ్‌, పర్యాటక శాఖల 
మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌, పౌరసరఫరాలు, బీసీ 
సంక్షేమ శాఖల మంత్రి గంగుల కమలాకర్‌, 
కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తదితరులు 
పాల్గొన్నారు. 


ఆ ఏప్రిల్‌ 2023 


అన్నిరంగాల్లో మహిళలు పురోగమించాలి 


సమాజంలో సగభాగమైన స్త్రీలు అన్ని రంగాల్లో పురోగమించిన నాడే 
దేశాభివృద్ధి సంపూర్ణమౌతుందని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు 
అన్నారు. “యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః” అనే 
ఆర్యోక్తికి అనుగుణంగా సామాజిక విలువలను మరింతగా 
తీర్చిదిద్దుకోవాల్సిన అవసరమున్నదని తెలిపారు. “అంతర్జాతీయ మహిళా 
దినోత్సవం” సందర్భంగా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు 
మహిళందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పురుషునితో సమానంగా 
అవకాశాలను అందిపుచ్చుకుంటూ విభిన్న రంగాలలో మహిళలు 
సాధిస్తున్న అపూర్వమైన విజయాలు నారీశక్తిని చాటుతున్నాయని సీఎం 
అన్నారు. 

స్త్రీ శక్తిని చాటే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేసిన ఖర్చు 1261.67 కోట్లు. 


చేపట్టిందన్నారు. మహిళాసాధికారతను సంపూర్ణంగా సాధించేందుకు, గర్భిణుల్లో రక్తహీనత నివారణ, పోషకాహారం 
వారి గౌరవాన్ని పెంపొందిస్తూ, ప్రీజనోద్ధరణే లక్ష్యంగా ఎన్నో సంక్షేమ అందించే లక్ష్యంతో చేపట్టిన “కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌” 
పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు పరుస్తున్నదన్నారు.. పథకం కింద గర్భిణులకు విడతల వారీగా పోషకాహార 


మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులైన మహిళలకు కిట్‌ లను అందిస్తారు. మహిళల సంపూర్ణ రక్షణ కోసం, 
ప్రత్యేక సెలవును మంజూరు చేసి మహిళలను సమున్నతంగా సామాజిక భద్రత కోసం దేశంలోనే ప్రప్రథమంగా షీ 
గౌరవించుకుంటున్నామని తెలిపారు. టీమ్‌ పేరుతో ప్రత్యేక పోలీస్‌ విభాగం ఏర్పాటు చేసింది 

తొమ్మిదేండ్ల పాలనలో మహిళల అభ్యున్నతి, సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధానం మిగతా రాష్ట్రాలకు 
వారి సంక్షేమం, అభివృద్దే ధ్యేయంగా ప్రవేశపెట్టిన పథకాలతో తెలంగాణ ఆదర్శంగా మారింది. గర్భిణులకు, బాలింతలకు, 6 
రాష్ట్రం మహిళా సంక్షేమ రాష్ట్రంగా వెలుగొందుతున్నదని సీఎం తెలిపారు. సంవత్సరాల లోపు చిన్నారులకు సంపూర్ణ పోషకాహారాన్ని 
ఆడబిడ్డ తల్లి కడుపులో ఎదుగుతున్న దశ నుంచి ఆ బిడ్డ అందించే లక్ష్యంతో 385,700 అంగన్‌ వాడీల ద్వారా 
జననం, ఆరోగ్యం, రక్షణ, సంక్షేమం, విద్య, వివాహం, | ఆరోగ్య లక్ష్మీ పథకాన్ని రాష్ట ప్రభుత్వం అమలు 
వికాసం, సాధికారత లక్ష్యంగా గొప్ప పథకాలను చేస్తున్నది. వందల కోట్ల రూపాయలతో 
అమలు చేస్తూ ఆడబిడ్డను కంటికి రెప్పలా రాష్ట అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా 
ప్రభుత్వం కాపాడుకుంటున్నదని సీఎం వివరించారు. 1,73,85,797 మంది. లబ్ధిదారులు 
మహిళా సర్వతో ముఖాభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనం పొందారు. గర్భిణులకు 
ప్రభుత్వం అమలు చేస్తున్న సమర్థవంతమైన ఆసుపత్రులకు వెళ్ళిరావడానికి అమ్మ 
కార్యాచరణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం ఒడి పేరుతో అమలు చేస్తున్న పథకం 
అన్నారు. ద్వారా లైల 19,504 మంది 


లబ్దిదారులు ప్రయోజనం పొందగా, 

ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు : రాష్ట్ర ప్రభుత్వం రూ. 166.19 కోట్లను 
గర్భిణులు, బాలింతల సంక్షేమానికి “కేబీఆర్‌ కిట” పథకం ఖర్చు లది! 

కింద లట్టిదారులకు మూడు విడతలుగా మొత్తం 


నేటి వరకు ఆసరా పెన్షన్‌ 
ర్న 
రూ. 12 వెలు అందిస్తారు. ఆడపిల్లలకు జన్మనిస్తే పథకం ద్వారా రాష్ట్రంలోని 


ప్రోత్సాహకంగా ఆ తల్లికి మరో వెయ్యి 1:52 050 మంది 
రూపాయలు అదనంగా కలిపి 183 ఒంటరి మహిళలకు, 
వేలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. 1,430 కోట్ల 

ఈ పథకం కింద ఇప్పటి వరకు రూపాయలను 
ప్రయోజనం పొందిన లబ్దిదారులు ప్రభుత్వం పెన్షన్‌గా 
13,90,639 మంది కాగా అందుకోసం చెల్లించింది. 


అ శు 1 


INTERNATIONAL WOMEN'S DAY 


Ei Mam 


పమాజులో పగభాగయైన స్త్రీలు 
ఇన్ని రంగాల్లో పురోగమించిన నాడే దేశాఖచ్మద్ధి సంపూర్ణ మౌతుంది... 
పురుషునితో సమాజంగా అకకాశాలచు అంచిపుచ్హుకుంటూ 
విభిన్న రంగాలలో మహిగోలు కపూర్వమైని విజయాలు సాధిస్తూ 
నారీతక్తేని చాటుతున్న తముణంలో_ 
మహాళలందతికీ 
'అంతరాతయ మహికా దినోత్సవ" చుభాకాచంిక్షణు! 


FW అ ZF TlargansacMo eom,belangans.gowin 


భర్తను కోల్పోయి వితంతువులుగా మారిన 15,74,905 మంది మహిళలు 
19,000.13 కోట్ల రూపాయలు, 4,80,861 మంది మహిళా బీడీ కార్మికులు 
రూ. 5,398.19 కోట్లను పెన్షన్‌గా పొందారు. 

జీవితం పై భరోసాను కోల్పోయి, సమస్యలతో సతమతమయ్యే మహిళలు, 
చిన్నారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం భరోసా చేయూత కేంద్రాల ద్వారా పోలీసు, 
ఆరోగ్యశాఖ, ప్రభుత్వ న్యాయవాద సేవలు, సైకో థెరపికి కౌన్సిలింగ్‌తో పాటు 
వారికి, సహాయం, పునరావాసం అందిస్తున్నది. 

ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక చేయూతనందించి, వారి తల్లిదండ్రులకు 
అండగా ఉండేందుకు కళ్యాణలక్ష్మి/షాదీ ముబారక్‌ పథకం ద్వారా రూ. 
100, 116లను ఆర్థిక సహాయంగా అందిస్తున్నది. ఈ పథకం ద్వారా 
13,03,818 మంది లబ్ధిదారులకు రూ. 11,775 కోట్ల రూపాయలను రాష్ట్ర 
ప్రభుత్వం మంజూరు చేసి అందిస్తున్నది. 

బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వం ప్రతి ఏటా దారిద్ర్యరేఖకు 
దిగువన ఉన్న కుటుంబాల మహిళలకు బతుకమ్మ చీరలను అందిస్తున్నది. ఈ 
పథకం కింద నేటి వరకు మహిళలకు 5,75,48,664 చీరెలు పంపిణీ 
చేయబడ్డాయి. ఇందుకోసం రూ. 1,536.26 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. 

అంగన్‌ వాడీ వర్మర్ల నెలవారి వేతనాలను రూ. 4,000 నుండి 225 శాతం 
పెంచి నెలకు రూ. 18,650, అంగన్‌ వాడీ హెల్పర్ల వేతనాలను రూ. 2,200 
నుండి పెంచి నెలకు రూ. 7,800 లు, ఆశా వర్శర్ల వేతనాలు నెలకు రూ. 
7,500 నుండి పెంచి నెలకు రూ. 9,750 లు చెల్లిస్తున్నది. 


23 


* తెలంగాణ 


మహిళల భధ్రత, రక్షణ నిమిత్తం వెంటనే 
చర్యలు చేపట్టేందుకు హాక్‌ ఐ మొబైల్‌ అప్లికేషన్‌ ను 
రాష్ట ప్రభుత్వం తెచ్చింది. 

మహిళా బెత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక 
మూలధన సహాయం, వ్యూహరచన, అభివృద్ధికి ష్ట్ర 
హబ్‌ ద్వారా సలహా, సూచనలు ఇవ్వడం 
జరుగుతున్నది. వీ హబ్‌ ద్వారా చేపట్టిన al 
కార్యక్రమాల ద్వారా 2194 మంది మహిళల 
నేతృత్వంలోని స్టార్టప్‌ లతో పాటు చిన్న మధ్యతరహా 
పరిశ్రమలను నెలకొల్పడం జరిగింది. వీ హబ్‌ 
ద్వారా రూ. 66.3 కోట్ల నిధులను అందజేయడం 
ద్వారా తెలంగాణ వ్యాప్తంగా 2828 మందికి 
ఉద్యోగాలను కల్పించడం జరిగింది. 

ప్రత్యేక మహిళా పారిశ్రామిక పార్ముల నిర్వహణ 
ద్వారా 1500 మందికి ఉద్యోగ, ఉపాధి కల్పన, 
మహిళల కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక ఎస్టేట్‌ లో 
10 శాతం ప్లాట్లు మహిళల కోసం రిజర్వు చేయడం 
జరిగింది. 

డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల ప్రాజెక్టులో పేద 
మహిళల పేరు మీద ఇండ్లను కేటాయించడం 
జరుగుతున్నది. రూ. 19,378.82 కోట్లతో 2.92 
లక్షల గృహాలను మంజూరు చేసింది. 

రాష్ట ప్రభుత్వం నెలకొల్పిన మొత్తం 1003 
రెసిడెన్షియల్‌ స్కూళ్ళలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, 
జనరల్‌ కేటగిరీకి చెందిన 3,08,820 మంది 
బాలికలుండగా, ప్రతీ విద్యార్థి కోసం ప్రభుత్వం 
ఏడాదికి సగటున రూ. 1,25,000 లు ఖర్చు 
చేస్తున్నది. 

స్థానిక సంస్థల్లో 50 శాతం, మార్కెట్‌ కమిటీల్లో 
38 శాతం రిజర్వేషన్లను మహిళలకోసం రాష్ట్ర 
ప్రభుత్వం అమలు చేస్తున్నది. 

సివిల్‌ పోలీస్‌ ఉద్యోగ నియామకాల్లో 2015 
నుంచి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను, ఆర్మ్‌డ్‌ 
రిజర్వ్‌ పోలీసు నియామకాల్లో 10 శాతం 
రిజర్వేషన్లను కల్పించడం జరుగుతున్నది. 

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణ, 
గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలకు 
రూ. 750 కోట్లకు పైగా వడ్డీలేని రుణాలను రాష్ట్ర 
ప్రభుత్వం అందిస్తున్నది. అభయహస్తం పథకం కింద 
రూ. 546 కోట్ల చెక్కులను లబ్టిదారులకు పంపిణీ 
చేసి మహిళా వికాసం పట్ల తన చిత్తశుద్ధిని రాష్ట్ర 
ప్రభుత్వం చాటుకున్నది. 


ఆ ఏప్రిల్‌ 2023 


ఆన్మార్‌ అవార్డు 


గర్వకారణం 


ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని *నాటు నాటు” పాటకు “ఉత్తమ ఒరిజనల్‌ 
సాంగ్‌” విభాగంలో ఆస్కార్‌ అవార్డు రావడం పట్ల ముఖ్యమంత్రి 
కే. చంద్రశేఖర రావు హర్షం వ్యక్తం శారు. విశ్వ సినీ యవనిక మీడ 
ఒక తెలుగు సినిమా సత్తా చాటుతూ, ప్రపంచ చలనచిత్ర రంగంలో 
అత్యంత ప్రతిష్టాత్మకంగా "భావించే ఆస్మార్‌ అవార్డును గెలుచుకోవడం 
తెలుగువారిగా మనందరికీ గర్వకారణమని సీఎం అన్నారు. 


ఆస్మార్‌ అవార్డు పొందిన “నాటు నాటు పాటలో పొందు పరిచిన 
పదాలు తెలంగాణ సంస్కృతికి, తెలుగు ప్రజల రుచి అభిరుచికి, ప్రజా జీవన 
వైవిధ్యానికి అద్దం పట్టాయని సీఎం అన్నారు. 

తెలుగు భాషలోని మట్టి వాసనలను, ఘాటును, నాటు నాటు పాట ద్వారా 
గొప్పగా వెలుగులోకి తెచ్చిన పాట రచయిత, నాటి ఉమ్మడి వరంగల్‌ నేటి 
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా, చిట్యాల మండలంలోని చల్లగరిగె గ్రామ 
బిడ్డ చంద్రబోస్‌ను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. 

సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి, కూర్పులో భాగస్వాములైన దర్శకుడు 
రాజమౌళి, గాయకులు రాహుల్‌ సిఫ్లిగంజ్‌, కాలభైరవ, నటులు రామ్‌ చరణ్‌, 
జూనియర్‌ ఎన్టీఆర్‌, కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌, సినిమా నిర్మాత డివివి 
దానయ్య, ఇతర సాంకేతిక సిబ్బందికి సీఎం ఈ సందర్భంగా శుభాకాంక్షలు 
తెలిపారు. 

నిర్మాణ విలువల పరంగాను, సాంకేతికంగాను హాలీవుడ్‌ కు ఏమాత్రం 
తీసిపోని విధంగా తెలుగు సినిమా పరిశ్రమలో చిత్రాలు రూపొందుతుండటం 
గొప్ప విషయమని సీఎం అన్నారు. 
ఆస్కార్‌ అవార్డుతో తెలంగాణ కేంద్రంగా, హైదరాబాద్‌ 
గడ్డమీద దినదినాభివృద్ధి వెందుకు తెలుగు సినిమా పరిశ్రమ 
కీర్తి దిగంతాలకు వ్యాపించిందని సీఎం పేర్కొన్నారు. 

ఈ అవార్డు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకే కాకుండా, 
తెలుగు, ద్రావిడ భాషలకు, యావత్తు భారత దేశానికి 
గర్వకారణం అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగు సినీ 
ప్రేక్షకులకు ఇది పండుగరోజనీ, తెలుగు సినిమా పరిశ్రమ ఎదుగుదలకు 
తెలంగాణ ప్రభుత్వ కృషి ఫలించిందని ఆనందం వ్యక్తం చేశారు. 

తెలుగు సినీపరిశమ అభివృద్ది, విస్తరణకు తెలంగాణ రాష్ట (ప్రభుత్వం 
తోడ్చాటునందిస్తున్నదనీ, కరోనా కాలంలో కష్టాలు చుట్టుముట్టిన తెలుగు 
సినిమా పరిశ్రమకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు అందించిన విషయాన్ని 
సీఎం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 

ఆస్మార్‌ అవార్డు స్ఫూర్తితో తెలుగు సినిమా పరిశ్రమ భవిష్యత్తులోనూ ఇదే 
ఒరవడిని కొనసాగించాలని, వైవిధ్యంతో కూడిన కథలతో, ప్రజా జీవితాలను 


ప్రతిబింబించే సినిమాలు మరిన్ని రావాలని, సీఎం ఆకాంక్షించారు. 
త 


24 * తెలంగాణ * ఏప్రిల్‌ 2023 


సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం ఇందుప్రియాల్‌ 
గ్రామంలో ఇటీవల పర్యటించిన మంత్రి హరీశ్‌ రావు ఒక 
అరుగు మీద కూర్చున్న అవ్వను ఆత్మీయంగా పలకరించారు. 
చిరునవ్వులతో కుశల ప్రశ్నలు వేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ 
సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయో అడిగి 
తెలుసుకున్నారు. ఒక సామాన్యుడి తరహాలో అవ్వ పక్కనే 
కూర్చుని మంత్రి హరీశ్‌ సాగించిన సంభాషణ వీడియో సోషల్‌ 
మీడియా నెట్టింట్లో చక్కర్లు కొట్టి వైరల్‌ అయ్యింది. 

హరిక బరు ఏంది? 

నర్సవ్వ : నా పేరు ఎంపల్లి నర్సవ్వ 

హరీశ్‌ : తిన్నావా..? 

నర్సవ్వ : తిన్న అయ్యా.. 

హరీశ్‌ : ఏం విషయాలు.. 

నర్సవ్వ : జరం వచ్చింది. కండ్లకు ఆపరేషన్‌ చేపించుకున్న. 
హరీశ్‌ : ఎప్పుడు చేపించుకున్నవు.? 

నర్సవ్వ : క్రిస్మస్‌ పండుగ తెల్లారి. 

హరీశ్‌ : క్రిస్మస్‌ తెల్లారా.. పింఛన్‌ వస్తుందా..? 

నర్సవ్వ : వస్తుంది బాంచన్‌. రెండువేలు. 

హరీశ్‌ : ఎవరు ఇచ్చిండ్రు. 

నర్సవ్వ : కేసీఆర్‌ సార్‌.. 

హరీశ్‌ : బియ్యం వస్తున్నాయా..? 

నర్సవ్వ : వస్తున్నాయి సార్‌. 

హరీశ్‌ : డాక్టరమ్మ ఉన్నదా మీ ఊర్ల.. ఆశవర్శర్‌, ఏఎన్‌ఏం.. గోలీలు 
ఇస్తదా..? తిరుగుతదా.. బీపీ, షుగర్‌ గోలీలు ఇస్తదా..? 

నర్సవ్వ : ఇస్తర్‌ సారూ... అక్కడికి వెళ్ళగానే ఇస్తది. 

హరీశ్‌ : మంచినీళ్ళు వస్తున్నాయా..? నీళ్ళ తిప్పలు పొయినాయా..? 
నర్సవ్వ : పోయినయ్‌.. మంచినీళ్ళు పోయికాడికే వత్తున్నాయ్‌. 

హరీశ్‌ : పోయికాడికే వత్తున్నాయా..? ఇదివరకు ఏడికి వత్తుండే.. 
బాయికాడికి వత్తుండేనా..? 

నర్సవ్వ : బోరింగ్‌ కొడుతుంటిమి. నీళ్ళు మోసి మోసి బుజం బొక్క 
ఇరిగిపోయింది. ఇప్పుడు కోడండ్లు అదృష్టవంతులు. 

హరీశ్‌ : నువైతే బిందెలు మోసినవ్‌.? 

నర్సవ్వ : ఎనకటి కాలంలో అంతా మోసిండ్రు. ఇప్పుడు నీళ్ళు మంచిగ 
వత్తున్నయి. ఇప్పటోల్లు మంచోళ్ళు. 


25 


* తెలంగాణ 


హరీశ్‌ : ఇంక ఏం సంగతులు. దవాఖానకు యాడికి 
పోతవు. గజ్వేల్‌కు పోతావా..? యాడికి పోతవు.? 
నర్సవ్వ : సర్మారు దవాఖానకు పోతా. 

హరీశ్‌ : నవ్వుతూ.. పాన్‌ తింటవా.? ఏం తింటవు..? 
దాచుకోవడితివి.? హు.. మరి చేతులు అడ్డం పెడితివి.? 
అనగానే నర్సవ్వ చిరునవ్వు నవ్వింది. తింటే తింటివి ఏం 
ఉన్నది అంగ్ల. 

నర్సవ్వ : రోగం మించుక వస్తే గజ్వేల్‌ దవాఖానకు 
పోతాం. దగ్గు, దమ్ము ఎన్నో ఉన్నాయ్‌. బాంచన్‌. 
హరీశ్‌ : అక్కడ బొమ్మ ఏంది.? ఏమో బొమ్మ పెట్టిండ్రు.? 
నర్సవ్వ : గాంధీ బొమ్మ.. 

హరీశ్‌ : గాంధీ మహాత్ముడు ఏం చసిలడు.? 

నర్సవ్వ : ఏం చేసిండు అంటే గవన్నీ నాకు తెలియవ్‌ 
బాంచన్‌. 


హవ 


రశ: చిరునవ్వు నవ్వుతూ... మన దేశానికి 
స్వాతంత్ర్యం తెచ్చిండు కదా. మనం తెల్ల దొరల కింద 
ఉంటిమి. ఇంగ్లిషోల్ల దగ్గర నుంచి మన దేశాన్ని విడిపించి 
మనకు స్వాతంత్ర్యం తెచ్చిండు. అక్కడున్న విగ్రహం వైపు 
చూపుతూ.. అందుకోసం ఇయ్యాల ఆ విగ్రహం పెట్టినం. 
ఇగ అంతా మంచిదేనా అయితే.. వస్తా అమ్మా.. అంటూ 
గజ్వేల్‌ పర్యటనకు బయలుదేరారు. 

కేసీఆర్‌ సారూ పుణ్యమాని కరెంటు ఫుల్‌, కాల్వలతో 
పొలం వాకిట్లోకి నీళ్లు వచ్చినయ్‌. 


ఆ ఏప్రిల్‌ 2023 


యీ 3 


విద్యార్థులు దృశ్య సహితంగా(యానిమేటెడ్‌ పాఠాలు) అభ్యసించడం 
ద్వారా మెరుగైన ఫలితాలు సాధించొచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి 
హరీశ్‌ రావు సిద్ధిపే పేట జిల్లాలో వినూత్న కార్యక్రమాన్ని తలపెట్టారు. 
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులకు “కేసీఆర్‌ 
డిజిటల్‌ కంటెంటొను అందుబాటులోకి తెచ్చారు. 2021-22లో పదవ 
తరగతిలో 97.85 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో సిద్ధిపేట ప్రథమ స్థానంలో 
నిలిచింది. అదే స్ఫూర్తిని కొనసాగించే లక్ష్యంగా రాష్ట మంత్రి హరీశ్‌ 


26 


* తెలంగాణ 


చదివిన దాని కన్నా చూసి సిందే ఎక్కువగా గుర్తుంటుంది. అంతకు మించి బాగా అర్థమవుతుంది. 
ఈ కాలంలో 2డీ, ౩డీ యానిమేషన్‌ దృశ్యరూప విద్యా బోధన ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ 
జా, క తిడీ యానిమేషన్‌ లో కళ్ళ ముందు కదిలే పదవ తరగతి పాఠ్యాంశాలు వచ్చాయి. 

/ వీటిని సిద్ధి ఐట జిల్లా సర్కారు బడుల్లోని పదవ తరగతి విద్యార్థులకు అందించాలని 

| సంకల్పించారు. మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకుని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ 
' మంత్రి హరీశ్‌ రావు ప్రత్యేక చొరవ-సొంత ఖర్చులతో “క్తేప్టీ జ్‌, డిజిటల్‌ కంటెంట్‌” శే బరిట పదవ 
తరగతి విద్యార్థులకు పుస్తకాలు అందించారు. 


రావు అభ్యసనలో సరికొత్త ఒరవడి తెచ్చారు. 
సాంకేతికతతో కూడిన స్టడీ మెటీరియల్స్‌ను 
హైదరాబాదుకు చెందిన “5 మంత్ర లెర్నింగ్‌ అకాడమీ” 

హకారంతో సిద్ధిపేట జిల్లాలో ప్రవేశ పెట్టారు. ఈ 
పరక సిద్ధికే పట పట్టణంలోని ఇందిరానగర్‌ ప్రాథమిక 
పాఠశాలలో ఆవిష్కరించి పదవ తరగతి విద్యార్థులకు 
డిజిటల్‌ పుస్తకాలు పంపిణీ చేశారు. 

గణితం, భౌతిక-రసాయన, జీవ శాస్త్రం, సాంఘిక 
శాస్త్రం సబ్జెక్టుల్లో ప్రతి పాఠంలో ముఖ్యమైన అంశాలు 


ఆ ఏప్రిల్‌ 2023 


యానిమేటెడ్‌-3డీ వీడియోలుగా రూపొందించారు. 
వాటిని క్యూఆర్‌ కోడ్‌ రూపంలో నిక్షిప్తం చేశారు. 
పాఠ్యాంశాలకు సంబంధించి ప్రాథమిక స్థాయి ముఖ్య 
సమాచారం, దాని కిందనే క్యూఆర్‌ కోడ్‌ ముద్రించారు. 
ఫోన్‌ ద్వారా స్మాన్‌ చేయగానే అంశానికి సంబంధించిన 
యానిమేటెడ్‌ వీడియో అందుబాటులోకి వస్తున్నది. ఒక్కో 
అంశాన్ని 30 సెకన్ల నుంచి 5 నిమిషాల వరకూ నిడివితో 
రూపొందించారు. 

స జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 
దాదాపు 11 వేల మంది విద్యార్థులకు స్ట సడీ మెటిరియల్స్‌ 
అందుబాటులోకి తెచ్చి ప్రతి పాఠశాలకు చేరే విధంగా 
చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం రూ. 20 లక్షల 
వరకు మంత్రి సొంత డబ్బులు వెచ్చించి తెలుగు, ఆంగ్ల 
మాధ్యమాల్లో వీటిని రూపొందించారు. 


THARISH RAG 
era కా re. 
కాను. మ కమత కవత 
———— 
ళ్ళ మనను కానా మ వాన 
రా కాగా. 
కై క్ష 


ba maga mel ge sepa ope mia నన్న అమే. sn, rae 
Rn pe ననా EH అక్‌ నలం A తతా. హీ Ft న్న పం 
TT TE TT TET నాఆ 
ey FT Ty Ce ల. 
కామా ప్రకా జతుల ్యదహ్తాజ్నాలు హ్‌ పం అల కాప రన రాలు స త్యక్త వబ 
న న ee, Ue 
em cas yet et Ph ce et Se | mga Ten eek re 
యాడ్‌ మ వా జా ఇన్టపక జాబ అజ వజ ఎమెస్తున్‌ం ఇటీ ౬ వ శాసన. వ 
అవాయాచచాకుణందా లతే. - 


స లతని శు అ 
వాట్ట అన కో నతన. ఎమస్త నో వల సాన్‌ 
న lt 


ఇవాన్‌ కతత. వాక్స్‌ వాద సతత తరావత 


తల్లిదండ్రులకు మంత్రి హరీశ్‌ లేఖ.. 


మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వ 
పాఠశాలల ద్వారా నాణ్యమైన విద్యను 
అందిస్తున్నాం. విద్యార్థుల జీవితంలో పదవ 
తరగతి చాలా కీలకమైనది. వారి భవిష్యత్తుకు 
పునాది వేసే వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయి. 
టీవీలకు, వినోదాలకు దూరంగా ఉంచండి. 
పిల్లలు ఇంటి దగ్గర చదువుకునేలా 
ప్రోత్సహించండి. అంటూ పదవ తరగతి 
విద్యార్థినీ, విద్యార్థుల తల్లిదండ్రులకు మంత్రి 
హరీశ్‌ రావు లేఖలు రాశారు. 


2/ 


బట్టీ పట్టకుండా నేర్చుకుంటున్నాం. 

మా పాఠశాలలో ఇప్పటికే అన్ని సబ్జెక్టుల సిలబస్‌ 
పూర్తయ్యింది. ఇప్పుడు రివిజన్‌ క్లాసులు 
జరుగుతున్నాయి. స్టడీ మెటిరియల్స్‌ లోని క్యూఆర్‌ 
కోడ్‌ స్మాన్‌ తో ౩డీ యానిమేటెడ్‌ ద్వారా పాఠ్యాంశాలు 
వచ్చాయి. వాటితో ఇంకా బాగా అర్థమవుతున్నాయి. 

బట్టీ పట్టకుండా బాగా నేర్చుకుంటున్నాం. 
- అక్షయ, పదవ తరగతి విద్యార్థిని 
ఇందిరానగర్‌ హైస్కూల్‌ 


ఆ009 9699099909969 9699099999969 900999990999 99 099999969999 9999909969999 999 


పిల్లలు ఇష్టంగా చదవాలి.. సిద్దిపేటకు పేరు తేవాలి.! 


2021-22 విద్యా వవవత రంలో పదవ 
తరగతిలో రాష్ట్రంలో సిద్ధిపేట ప్రథమ 
స్థానంలో నిలిచింది. "ఆ స్థానాన్ని 
నిలబెట్టుకునేందుకు, విద్యార్థులు సంచి 
మార్కులు సాధించేందుకు ఉచితంగా డిజిటల్‌ 
పాఠాలు అందిస్తున్నాం. అలా వివిధ రూపాల్లో 
విద్యార్థులకు సహకారం అందిస్తున్నాం. పిల్లలు 
ఇంటికి వెళ్ళగానే సమయం వృథా చేయకుండా 
ఫోనులో పాఠ్యాంశాలను దృశ్య సహితంగా అభ్యసించడం ద్వారా అనేక 
ప్రయోజనాలు ఉంటాయి. తల్లిదండ్రుల ఫోనులలో ఉదయం, 
రాత్రివేళ్ళలో డిజిటల్‌ పాఠాలు వింటూ మెళుకువలు నేర్చుకోవాలి. 
దీంతో ఇష్టంగా చదివే ఆస్కారం కలుగుతుంది. బాగా చదివి 
తల్లిదండ్రులకు, సిద్ధిషే పేట జిల్లాకు మంచిపేరు తేవాలి. ఈ విద్యా 
సంవత్సరం సిద్ధిపే పట "జిల్లా పదవ తరగతిలో అగ్రస్థానంలో నిలవాలనే 
లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. 


- హరీశ్‌ రావు 
రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి 


(₹) 
తెలంగాణ * ఏప్రిల్‌ 2023 


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత 
సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తూ, 


దివ్యాంగుల సమాజంలోని విభిన్న వర్గాల అభివృద్ధి, 


వారి సంక్షేమమే ధ్వేయంగా 


మోములో =33:కు అనక విష్రూత్యకమైన 


చర్యలు తీసుకోవడం జరిగింది. 


అందులో భాగంగా రాష్ట్రంలో 


అనందం .నవ్యూసంసంక్షం, వాం 
. అభివృద్ధిపై దృష్టి సారించి తీసుకున్న 
చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. 


- డా. గంధం సురేష్‌ కుమార్‌ ఉపక్రమించడం వలన వాటి నివారణ సాధ్యమైంది. 
దీనితో పాటు ప్రభుత్వం బాల్య వివాహాల నివారణకు 
వివాహ కనిష్ట వయో పరిమితిని కఠినంగా అమలు 
2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో సుమారు 10,46,822 చేస్తూ, పేదల వివాహాలకు కావలసిన ఆర్థిక సహాయాన్ని 
మంది దివ్యాంగులు ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రధానంగా బాల్య అందజేయడానికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ 
వివాహాలు, మేనరికం దివ్యాంగుల జననానికి కారణమవుతున్నాయని పథకాలను ప్రవేశపెట్టి లబ్దిదారులకు _ ఆర్థిక 
వెల్లడైంది. బాల్య వివాహాల వలన వచ్చే అనర్థాలను తెలియజెప్పేందుకు వెసులుబాటును కల్పించింది. 
వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడం, అవగాహన కల్పించడంతో అంతేకాకుండా పోషకాహార లోప నివారణకు మొదట 
పాటు బాల్య వివాహాలను ప్రోత్సహిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలకు ప్రయోగాత్మకంగా జోగులాంబ గద్వాల, ఆసిఫాబాద్‌, 


28 


* తెలంగాణ * ఏప్రిల్‌ 2023 


నాగర్‌కర్నూల్‌ జిల్లాలలో గర్భిణీలకు పోషకాహారం, వివిధ రకాలైన పౌడర్లతో 
పాటు ఐరన్‌ సంబంధమైన మాత్రలను మూడు నెలల మధ్య కాలంలో రెండు 
దఫాలుగా ఇవ్వడం జరుగుతోంది. అ పథకం వల్ల దివ్యాంగ శిశువుల జననం 
కనిష్ట స్థాయికి పడిపోయినట్లు జాతీయస్థాయి ఆరోగ్య సర్వేలో వెల్లడైంది. ఈ 
ఫలితాలు ఆశాజనకంగా ఉండడం వలన ప్రభుత్వం ఈ పథకాన్ని మరో 9 
జిల్లాలకు విస్తరించింది. వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ఆశావర్శర్లు ప్రతి గర్భిణీ 
కుటుంబాన్ని సందర్శించడం, వారు తీసుకుంటున్న ఆహారం పట్ల అవగాహన 
కల్పించడం, వారికీ పోషకాహార లోపం లేకుండా శిశువుల జననం 
జరిగేందుకు కావలసిన అన్ని రకాలైన వైద్య, ఆరోగ్య, రవాణా సదుపాయాలను 
కల్పిస్తూ ఆరోగ్యవంతులైన శిశువుల జననానికి తోడ్బడటమే కాక, పుట్టిన పసి 
బిడ్డలకు క్రమం తప్పకుండ పోలియో చుక్కలను అందించడం వలన 
దివ్యాంగుల జననం, వైకల్యాన్ని కనిష్ట స్థాయికి చేర్చడంలో ఆశాజనక ఫలితాలు 
లభించాయని నివేదికలు నిర్ధారిస్తున్నాయి. 

నల్గొండ జిల్లాలో విలయతాండవం చేసిన ఫ్లోరోసిస్‌ 
సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం 
మిషన్‌ భగీరథ ద్వారా అన్ని గ్రామాలకు రక్షిత నీటి 
సౌకర్యం కల్పించింది. 

తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత సుమారు 2. 
రూ.450 కోట్లను వికలాంగుల అభివృద్ధి కోసం [ 
ప్రభుత్వం ఖర్చు చేసింది. దివ్యాంగుల 
వివాహాలను ప్రోత్సహించడంలో భాగంగా Lk 
దివ్యాంగ బాలికలను వివాహం చేసుకున్న వారికి క 
రూ. 1,25,000 అందిస్తున్నది. 

మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, మిర్యాలగూడ, 
హైదరాబాద్‌ లలో అంధులకు రెండు, వినికిడి 
లోపంతో బాధపడుతున్న వారికి మూడు విద్యాలయాలను 
ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 850 మందికి పైగా 
విద్యార్థులు ఈ విద్యాలయాలలో విద్యను అభ్యసిస్తున్నారు. అర్హులైన 
విద్యార్థులకు విద్యా సంస్థలకు వెళ్ళిరావటానికి మోటరైజ్ల్‌ వాహనాలను 
ప్రభుత్వం అందిస్తున్నది. 

దివ్యాంగులకు విద్యతో పాటు వారి ఆవాసానికి ఎలాంటిలోటు లేకుండా 
పురుషులకు, మహిళలకు వేరు వేరుగా ఉండేందుకు ప్రభుత్వం 20 వసతి 
గృహాలను ఏర్పాటు చేసింది. వాటిలో సుమారు 2500 మంది దివ్యాంగులు 
నివాసముంటున్నారు. 

ప్రభుత్వం దివ్యాంగులైన _ విద్యార్థులకు తగినరీతిలో ఉపకార 
వేతనాలందిస్తున్నది. దివ్యాంగులకు 8016 రూపాయల ఆసరా పెన్షన్‌ 
అందించిన తొలి రాష్టం తెలంగాణయే. దీని ద్వారా సుమారు 4,90,000 
మంది దివ్యాంగులకు సుమారు 1800 కోట్ల రూపాయలు అందజేస్తున్నది. 
ఈ పథకం ద్వారా దివ్యాంగులు ఎవరి మీదా ఆధారపడకుండా తమకు 
కావాల్సిన అహారాన్ని దుస్తులను తదితర కనీస అవసరాలను 
సమకూర్చుకోవడంతో పాటు సమాజంలో ఒకరుగా, ఒక గౌరవ ప్రదమైన 
జీవనాన్ని గడుపుతున్నారు. 

దివ్యాంగుల రిజర్వేషన్ల శాతాన్ని ౩ నుంచి 5 శాతానికి పెంచడం జరిగింది. 
తద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలలో వీరికి సముచితమైన 
ప్రాధాన్యత లభిస్తున్నది. ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన డబుల్‌ బెడ్‌రూం పథకంలో 


29 


* తెలంగాణ 


దివ్యాంగులకు కింది ఫ్లోర్లలో కేటాయించడానికి 
ఆదేశాలు జారీ చేసింది. 
విద్యా సంస్థల్లో దివ్యాంగులకు 4 శాతం 
రిజర్వేషను అమలు చేస్తున్నది. వీరికి జిల్లా స్థాయిలో 
ప్రత్యేక నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం జిల్లా 
కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. 
దివ్యాంగులు సదరం ధృవపత్రాలను 
పొందడానికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసి 
మీసేవలో దరఖాస్తు చేసుకొంటే వారికి నిర్ణీత తేది, 
సమయం కేటాయించడం జరుగుతుంది. దాని 
ప్రకారం వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్‌ 
బోర్డు ముందు హాజరు అయితే వారికి వైద్య పరీక్షలు 
నిర్వహించిన తరువాత ధృవీకరణ పత్రం జారీ 
చేయడం జరుగుతున్నది. 
దివ్యాంగులు ప్రభుత్వ 
ఉద్యోగాలపై ఆధారపడకుండా 
స్వయంజఉపాధి వైపు 
అడుగులు వేస్తూ వ్యాపార, 
_ పరిశ్రమ నిర్వహణకు 
దోహదం చేయడమే 
ఇ కాకుండా వారు ఇతరులకు 
== బీవనోపాధి కల్పిస్తున్నారు. 
తగిన రుణ సౌకర్యాలను 
అందిస్తున్నారు. 
సంక్షేమ కార్యక్రమాలే 
కాకుండా దివ్యాంగుల అభివృద్ధికి, 
వారి తక్షణ అవసరాలను తీర్చేందుకు 
కోటి రూపాయాలతో ఒక మూల ధనాన్ని 
ఏర్పాటు చేయడం జరిగింది. 
జిల్లా స్థాయిలో దివ్యాంగుల శాఖను మహిళా 
శిశు అభివృద్ధి శాఖ నుండి వేరు చేసి, అసిస్టెంట్‌ 
డైరెక్టర్‌ స్థాయి అధికారిని జిల్లా దివ్యాంగుల సంస్థకు 
అధికారిగా నియమిస్తూ ప్రస్తుతం ఆదేశాలను జారీ 
చేయడం జరిగింది. దీని ద్వారా సూక్ష్మస్థాయిలో 
లబ్ధిదారులను ఎంపిక చేయడం, వారికి కావలసిన 
సమాచారం అందచేసి, అభివృద్ధి పథకాలను వారికి 
చేరవేయడం సులభమవుతున్నది. 
దివ్యాంగులు ఎదుర్కొంటున్న వివక్షను, 
అసమానతను రూపు మాపటానికి ప్రభుత్వం సివిల్‌, 
జుడీషియల్‌ అధికారులతో కూడిన దివ్యాంగ 
కమీషనర్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. 
ఫిర్యాదులపై విచారణ జరిపి వాటి నివారణకు రాష్ట 


ప్రభుత్వానికి తగిన సలహాలు, సూచనలు 
ఎప్పటికప్పటికి అందిస్తుంది. 
ట్ర 


ఆ ఏప్రిల్‌ 2023 


- వనపట్ల సుబ్బయ్య 


చెరువునిండా నీళ్లుండి 

ఒక్కమడినన్న తడుపకపోతే .... 
చెట్టునిండా పూలుండి 

ఒక్క జడనన్న అలంకరించకపోతే.... 
కల్లం నిండా గింజలుండి 

పేదవాడి గిన్నెలో మెతుకువు కాకపోతే... 
జీవితానికి సార్థకతెక్కడిది. 


జీవిత సత్యాన్ని (గ్రహించిన నాగర్‌ కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రిజనార్ధన్‌ 
రెడ్డి తన ఎంజేఆర్‌ చారిటబుల్‌ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు 
చేపడుతున్నారు. మనుషులంతా ఒకటేనన్న భావనతో పలనాటి 
వీరచరిత్రలో బ్రహ్మానాయుడు చాపకూడు సహపంక్తి భోజనాల గురించి 
చదువుకున్నాం. నాగర్‌ కర్నూల్‌లో పాలెం సుబ్బయ్య మంచి విద్యాధాతగా 
పేరు గడించాడు. మాజీ ఆర్థిక శాఖా మంత్రి కీ.శే పుట్టపాగ 
మహేంద్రనాథ్‌ జాతీయోన్నత పాఠశాలను, హాస్టళ్ళను నెలకొల్పి బడుగు 
బలహీన వర్గాలవారికీ విద్యా వెలుగులు పూయించిన మహానీయుడు. ఆ 
మహానీయుల అడుగుజాడల్లో పేదలకు పెద్దకొడుకుగా, చెళ్ళెళ్లకు అన్నగా 
మర్రిజనారర్ధన్‌ రెడ్డి నడుస్తున్నారు. సామూహిక వివాహాలు జరిపిస్తూ 
పేదల ఇండ్లళ్ళలో కళ్యాణ కాంతులు నింపుతున్నాడు. 


నల్లమట్టి భూములు పచ్చని పసిరికలతో పలుకరించినట్లు ఎర్రమట్టి 
సాళ్లు సకల పంటలతో సింగిడి పూసినట్లు ఆకాశమంతా పచ్చటి 


పందిళ్లు. భూదేవంత సంబరాలు, మామిడి తోరణాలు 
మంగళ వాయిద్యాలు, సప్తస్వరాల పెళ్లి పాటలతో నక్షత్రాలే 
నేలన విరబూసినట్లు విద్యుత్‌ద్దీపకాంతుల్లో, ఇంద్రధనస్సుల 
ముగ్గుల్లో జీలకర్ర బెల్లం, మాంగల్యం తాంబూలాలు...... 
ఆకాశం నుండి దేవగన్నేరు పూలలా జలజల వానచినుకుల్లా 
అక్షింతలతో ఆశీర్వాదాలు.... 

నాగర్‌ కర్నూల్‌ జిల్లా కేంద్రం జిల్లా పరిషత్‌ బాలుర 
ఉన్నత పాఠశాల ఆవరణలో ఎంజేఆర్‌ చారిటబుల్‌ [ట్రస్టు 
ఆధ్వర్యంలో ఆదివారం 12 ఫిబ్రవరి 20283 రోజున 220 
జంటలు ఒకే వేదికపై ఒక్కటయ్యాయి. 

ఎమ్మెల్యే మర్రిజనార్ధన్‌ రెడ్డి, ఆయన సతీమణి జమున 
మానవత్వం, దాతృత్వం వర్ణించలేనిది. వధూవరులకు, 
తల్లిదండ్రులకు నూతన పట్టువ(స్తాలు, మేకప్‌ కిట్‌లు 
పంపిణీ చేశారు. 

నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి ఆహ్వాన పత్రికలు 
పంపిణీ చేసి ఆహ్వానించారు. కులమతాలకు అతీతంగా 
అన్ని రకాల సాంప్రదాయ ఆచారాలతో ధనవంతుల, 


90 తెలంగాణ * ఏప్రిల్‌ 2023 


పారిశ్రామిక వేత్తల ఇండ్లళ్ళలో జరిగే వేడుకలాగ ఒకరోజు పసుపుగొట్టటం, 
మరో రోజు మెహాందీ అలంకరణ, ముత్యాల తలం(బ్రాలతో ఐదు రోజులపాటు 
కనీవిని ఎరుగని రీతిలో ఈ పెండ్లిళ్ళు జరిగాయి.. అత్యంత సుందరంగా 
సినిమా సెట్టింగుల్లా భారీ టెంట్లతో, రంగురంగుల డిజైన్లలో, కొబ్బరాకులతో 
220 పెళ్లి పందిళ్లు పరిచారు. 


ప్రతి జంటకో పూజారి 


వేలాది మంది సమక్షంలో మర్రిజనార్ధన్‌ రెడ్డి ఆయన సతీమణి జమున, 
ట్రస్టు డైరెక్టర్‌ జక్కా రఘునందన్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక 
వివాహ మహోత్సవాలు కన్నులపండుగగా జరిగినవి. ఈ మహోత్సవానికి 
ముఖ్య అతిథిగా బీఆర్‌ఎస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ కె.కేశవరావు, పార్టీ 
పార్లమెంటరీ నేత ఎంపీ నామానాగేశ్వర రావు, ప్రభుత్వ విప్‌, అచ్చంపేట 
శాసనసభ్యులు గువ్వల బాల రాజు,రాష్ట గిడ్డంగుల ఛైర్మన్‌ సాయిచంద్‌, జడ్పీ 
ఛైర్‌ పర్సన్‌ శాంతకుమారి, కలెక్టర్‌ ఉదయకుమార్‌, ఎస్పీ మనోహార్‌, ట్రస్టు 
డైరెక్టర్‌ జక్కా రఘునందన్‌ రెడ్డి, వెంకట్‌ రెడ్డి, మధుమతి, బైకని (శ్రీనివాస్‌ 
యాదవ్‌, హాజరై నవదంపతులను ఆశీర్వదించారు. ప్రధాన వేదికపై యాదాద్రి 
లక్ష్మీ నరసింహ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ప్రధాన అర్చకుల 
ఆధ్వర్యంలో వేదిక నుంచి వేద మంత్రాలను జపించగా ప్రతి జంటకు ప్రత్యేకంగా 
ఏర్పాటు చేసిన పురోహితులచే వివాహాలు జరిపించారు. ఈ కార్యక్రమాన్ని 
వీక్షించేందుకు వచ్చిన ప్రజలందరికీ భోజన సౌకర్యాలు కల్పించారు. 

బీఆర్‌ఎస్‌ పార్టీ జనరల్‌ సెక్రెటరీ కె.కేశవరావు మాట్లాడుతూ... ఆర్థికంగా 
ఆసరా లేని బీదల బిడ్డల లగ్గాలు అత్యంత వైభవోపేతంగా జరిపించడం 
సంతోషంగా ఉందన్నారు. సంపాదనలో కొంత సమాజానికి తిరిగి ఇచ్చేవారే 
నిజమైన సేవకులని ఇలాంటి కార్యక్రమాలతో పేద కుటుంబాలకు ఖర్చు 
తగ్గుతుందని అన్నారు. 

అన్ని కార్యక్రమాల కన్నా పేదలకు కల్యాణాలు చేయడం గొప్ప సేవా 
కార్యక్రమమని అని అభివర్ణించారు. నామనాగేశ్వరరావు మాట్లాడుతూ, 
పేదలను కన్నబిడ్డల్లా చూసుకుంటున్న ఎమ్మెల్యే జనార్ధన్‌ రెడ్డికి ఆ భగవంతుడి 
ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుందని చెప్పారు. 

గువ్వల బాల రాజు మాట్లాడుతూ.. చరిత్రలో ఎక్కడ లేని విధంగా పెద్ద 
సంఖ్యలో శుద బిడ్డల వివాహాలు ఒకే దగ్గర జరగడం సంతోషంగా ? 

ఉందన్నారు. దేవుని తిరునాళ్ళలా జాతరలా, పండుగ పర్వదినాన్ని 
తలపిస్తోందని అన్నారు. 

మర్రిజనార్థన్‌ రెడ్డిమాట్లాడుతూ.. రాజకీయాలకతీతంగా నిరుపేదల సేవలే 
లక్ష్యంగా మానవసేవే మాధవ సేవని తలచి తన తండ్రి జంగిరెడ్డి పేరుతో 
ఎంజీఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ను 2012లో స్థాపించానని అన్నారు. తాను 
రెండేళ్లకోసారి పేదింటి ఆడబిడ్డల వివాహాలు జరిపిస్తున్నానని అన్నారు. పేదలు 
తాము చేసిన అప్పులు తీర్చేందుకు ఇబ్బందులు పడుతారని, మరో వైపు తమ 
ఆడపిల్లల పెళ్ళిళ్లు చేసేందుకు పడుతున్న నానా కష్టాలను నేను కళ్ళారా 
చూశానని అన్నారు. అలాంటి కష్టాలు తాను తన చెల్లెలి పెళ్ళప్పుడు 
అనుభవించానని అలాంటి ఇబ్బందులు తన నియోజకవర్గంలో ఏ బీద 
కుటుంబానికి ఎదురు కాకూడదని,ఈ సామూహిక వివాహలకు (శ్రీకారం 
చుట్టానని అన్నారు. పెళ్ళిళ్ళు రాజకీయాల కోసం కాదని, ఎన్నికల్లో గెలిచినా 
ఓడినా సామూహిక వివాహాలను ఇలాగే కొనసాగిస్తానని అన్నారు. అనాధలైన 
ఆడపిల్లలు తల్లి ఉండి తండ్రిని కోల్పోవడం, తండ్రి ఉండి తల్లిని కోల్పోయిన 


31 


* తెలంగాణ 


వారుకూడ ఈ పెళ్ళిళ్లలో ఉన్నారు. 

ఇప్పటికే నాలుగు విడతలుగా 486 జంటలకు 
సామూహిక వివాహాలు చేశానని 5వ సారి 220 
జంటలకు చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి 
జంటకు రెండు లక్షల విలువ చేసే సామాగ్రీ 
అందచేస్తున్నానని అన్నారు. 

పార్టీ కార్యకర్తలు, పార్టీ సభ్యులు, కుటుంబ 
సభ్యులు, బంధుమిత్రులు, (ప్రజల సహకారంతో 
తాను ఈ సామూహిక పెళ్లిళ్లు చేయగల్లుతున్నానని 
చెప్పారు.కరోనా కాలంలో అనుమతి లేకపోవడంతో 
గత సంవత్సరం ఈ కళ్యాణాలు జరిపించలేక 
పోయానని అన్నారు. అదే సొమ్ముతో 9 కోట్లు 
వెచ్చించి మూడు ప్రభుత్వ పాఠశాలలో వసతులు 
కల్పించానని చెప్పారు. 2.50 కోట్లు చొప్పున 


తిమ్మాజిపేట, తాడూరు, సిర్భవాడ, మండల 


కేంద్రాలలో ప్రభుత్వ పాఠశాల 
నిర్మిస్తున్నట్లు చెప్పారు. 

సామూహిక వివాహాల అనంతరం అప్పగింతల 
కార్యక్రమం డీజె డ్యాన్స్‌ల మధ్య భారీ బరాత్‌ ర్యాలీ 
నిర్వహించారు. జనం బారులు తీరి పెళ్లి సందడి 
సంతోషాన్ని వేడుకను తిలకించారు. 

ఎమ్మెల్యే దంపతులు వధూవరులకు ఒదిబియ్యం 
నింపి, వధువును వరుడికి అప్పగించారు. అనంతరం 
వారికి డబుల్‌ కాట్‌ మంచం, పరుపు దిండ్లు, 
బీరువా, టేబుల్‌ ఫ్యాన్‌, పీటలు, కుర్చీలు, రెస్‌ 
కుక్కర్లు మిక్సీ, లగేజీ బ్యాగు, దుప్పట్లు , బడిబాసన్లు 
స్టీల్‌ సామాన్లు, తదితర వంట సామాగ్రితో ప్రత్యేక 
వాహనంలో అత్తగారింటికి సాగనంపారు. 


భవనాలను 


ఆ ఏప్రిల్‌ 2023 


కాళేశ్వరంపై 8 


కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ వ్యవసాభివృద్ధికి ఎంత కీలకమైనదో, 
ఎంతటి ప్రయోజనాన్ని చేకూర్చేదో ఈ పాటికే ప్రజల అనుభవంలోకి 
వచ్చింది. అయితే ఈ విజయాన్ని జీర్ణించుకోలేని దుష్ట శక్తులు మేడిగడ్డ, 
అన్నారం, సుందిళ్ళ పంపులు పనిచేయడం (ప్రారంభించిన నెల లోపునే 
తమ అజీర్తిని వాంతి చేసుకోవడం మొదలు పెట్టినారు. కాళేశ్వరం మొదటి 
బిల్లుతో ప్రభుత్వానికి షాక్‌ అంటూ అసత్య వార్తలను ఆనాడు వండి 
వార్చినారు. తమ కల్పనా చాతుర్యంతో కరెంటు బిల్లులతో కాళేశ్వరం 
భవిష్యత్‌ లో తెలంగాణా ప్రజలకు భారం కాబోతున్నది అంటూ వార్తలు, 
విశ్లేషణలు సోషల్‌ మీడియాలోకి పుంఖానుపుంఖంగా వదిలినారు. ప్రాజెక్టు 
దేశంలోనే అత్యంత ఖరీదైన నీటిని సరఫరా చేస్తుందని అన్యాయపు 
నిర్ధారణకు వచ్చినారు. ఇప్పుడూ అటువంటి విశ్లేషణలే చేస్తున్నారు. 


ఎత్తిపోతలు తప్ప మరో మార్గం లేదు : 


రాష్టంలో రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు, పారిశ్రామిక 
అవసరాలకు నీరు అందించాలంటే ఎత్తిపోతలు తప్ప మార్గం లేదని 
అందరూ అంగీకరిస్తున్నదే. అదే సమయంలో ఎత్తిపోతలకు కరెంటు ఖర్చు 
గురించి గగ్గోలు పెడతారు. అభూత కల్పనలతో (ప్రజలను, తప్పుదోవ 
పట్టించే ప్రయత్నం చేస్తారు. ఎత్తిపోతలు లేకుండా రాష్ట్రరెతాంగానికి సాగు 
నీరు ఇవ్వలేము. పంపులు నడిస్తే కరెంటు కాలుతుంది. రాష్ట్రంలో 
ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, నాగార్జునసాగర్‌ దిగువ కాలువ 


కళ ప్రవారాలు - వాస్తవాలు 


(నల్లగొండ), దేవాదుల (వరంగల్‌), కల్వకుర్తి, 
నెట్టెంపాడు, బీమా, కోయిల్‌ సాగర్‌, తుమ్మిళ్ళ 
(మహబూబ్‌నగర్‌), భక్త రామదాసు (ఖమ్మం), అలీసాగర్‌, 
గుత్ప, చౌటుపల్లి హనుమంత రెడ్డి (నిజామాబాద్‌), 
గూడెం (మంచిర్యాల్‌), ఎల్లంపల్లి (కరీంనగర్‌) పథకాలు 
విజయవంతంగా రైతాంగానికి సేవలు అందిస్తున్నాయి. 
2019 నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు 
అందుతున్నది. మరో రెండు మూడేండ్లలో పాలమూరు 
రంగారెడ్డి, సీతారామ, డిండీ, చిన్న కాళేశ్వరం, చనాకా 
కొరాటా, వార్థా, సంగమేశ్వర, బసవేశ్వర, గట్టు, చెన్నూరు 
ఎత్తిపోతల పథకాలు సాగునీరు అందించడానికి సిద్ధం 
అవుతాయి. వీటన్నింటికి సుమారు 9-10 వేల మెగావాట్ల 
కరెంటు అవసరం పడుతుందని ఇంజనీర్లు అంచనా 
వేశారు. వీటికి ప్రతీ ఏటా 10 నుంచి 15 వేల కోట్ల 
కరెంటు బిల్లులు రాష్ట ప్రభుత్వం చెల్లించవలసి 
ఉంటుంది. భవిష్యత్తులో ఇది ఏ ప్రభుత్వానికైనా తప్పదు. 
ఈ ఖర్చు ఉంటుందని రాష్ట ప్రభుత్వానికి తెలుసు. 
ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అంశమే లేదు. 


కాళేశ్వరం ప్రాజెక్టు కరెంటు ఖర్చుపై విష ప్రచారాలు: 
కాళేశ్వరం ప్రాజెక్టుకు మొత్తం అవరమయ్యే విద్యుత్తు 
13,558 మిలియన్‌ యూనిట్లు. అయితే ఇందులో 80 


ఏ9 *తెలె౦గాణ * ఏప్రిల్‌ 2023 


శాతం విద్యుత్తు మాత్రమే వాస్తవంగా వినియోగమవుతుంది. అంటే వాస్తవ 
వినియోగం 10,846.40 మిలియన్‌ యూనిట్లు. ఇప్పుడు ప్రపంచంలో 
తయారవుతున్న పంపులు 89 -91 శాతం ఎఫిషియన్సీ కలిగినవి. వాటి పవర్‌ 
ఫ్యాక్టర్‌ 0.95 గా ఉంటుంది. కనుక ప్రత్యక్షంగా విద్యుత్‌ వినియోగంలో 
సేవింగ్స్‌ ఉంటాయని విద్యుత్‌ రంగ నిపుణులు చెపుతున్నారు. ఒక టిఎంసి 
నీటిని ఎత్తిపోయడానికి, ఒక ఎకరం భూమి సాగు కోసం అయ్యే ఖర్చును 
ప్రాజెక్టు ఇంజనీర్లు, విద్యుత్‌ నిపుణులు వాస్తవికంగా అంచనా కట్టారు. అది 
ఈ విధంగా ఉంటుంది. 


(టిఎంసికి 10 వేల ఎకరాల చొప్పున రూపాయల్లో) 


లింక్‌ ఒక టిఎంసి ఒక ఎకరం 
ఎత్తిపోయడానికి ఖర్చు సాగుకు ఖర్చు 
(ఫిక్స్‌డ్‌ చార్జీలతో లక్షల్లో) 

మేడి గడ్డ - ఎల్లంపల్లి లింక్‌-1 570.56 5705.68 

ఎల్లంపల్లి - మిడ్‌ మానేరు లింక్‌-2 | 1207.43 12,074.35 

మిడ్‌ మానేరు - మల్లన్న 

సాగర్‌ లింక్‌ 4 1558.23 15582.38 

మల్లన్నసాగర్‌ - 

కొండపోచమ్మసాగర్‌ లింకు 4 451.91 4519.14 

మొత్తం 3788.13 37,881.55 


పై లింకులు అన్నీ కలిపితే మేడిగడ్డ నుంచి కొండ పోచమ్మ సాగర్‌ వరకు 
ఎత్తిపోతల ద్వారా ఒక ఎకరానికి అయ్యే ఖర్చు 5705.68 +12,074.35 
+15,582.38 +4519.14 = రూ. 37,881.55 మాత్రమే ఈ ఖర్చు కూడా 
నాలుగు లింకుల్లో అన్ని పంపులు నిరంతరాయంగా 5 నెలలు పాటు 
నడిచినప్పుడు అయ్యేది. అయితే ఈ పరిస్థితి ఎప్పుడూ ఉత్పన్నం కాదు. విద్యుత్‌ 
నిపుణులు చెపుతున్న దాని ప్రకారం వాస్తవ వినియోగం 50 శాతం మాత్రమే 
ఉంటుంది. వాస్తవాలు ఈ విధంగా ఉండగా ప్రాజెక్టు విమర్శకులు మాత్రం 
ఎకరా సాగుకు ఒక లక్ష నుంచి లక్షా ఎనభై వేలు అని తప్పుడు లెక్కలు కట్టి 
ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. 


తమ ప్రాంత ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా పథకాల రూపకల్పన: 
ఇకపోతే ఈలాంటి వ్యాఖ్యానాలు చేసే మేధావులు గమనించవలసిన అంశం 
ఏమిటంటే... దేశాలు, రాష్ట్రాలు తమ ప్రాంత ప్రత్యేక పరిస్థితులు, అవసరాలకు 


అనుగుణంగానే పథకాలను రూపకల్పన చేస్తాయి. 
గల్ఫ్‌ దేశాల్లో తాగునీటి కోసం సముద్రపు ఉప్పు 
నీటిని శుద్ధి పరచడానికి బిలియన్ల డాలర్లను ఖర్చు 
చేస్తున్నాయి. ఇజ్రాయిల్‌లో సగటు వార్షిక వర్షపాతం 
100 మిల్లీ మీటర్లు. ఆ విలువైన నీటిని 
సమర్థవంతంగా వినియోగించడానికి ఇజాయిల్‌ 
ప్రభుత్వం ప్రతీ నీటి బొట్టును సద్వినియోగం 
చేయడానికి వ్యవసాయ యాంక్రీకరణకు బిలియన్ల 
డాలర్లు ఖర్చు చేస్తున్నది. అది వారి సామాజిక 
అవసరం. అవి తెల్ల ఏనుగులు అని తీసి 
పారేయడానికి వీలు లేదు. తెలంగాణ కూడా 
అంతే. 90 - 100 మీటర్ల తక్కువ ఎత్తులో నదులు 
ప్రవహిస్తున్నాయి. సాగు భూములు 200 - 675 
మీటర్ల ఎత్తులో ఉన్నాయి. వాటికి సాగునీరు, అక్కడి 
ప్రజలకు తాగునీరు, పరిశ్రమలకు నీరు 
అందించాలంటే ఎత్తిపోతల పథకాలు తప్ప వేరే 
మార్గం లేదు. అందుకు ఎంత ఖర్చు అయినా 
ప్రభుత్వాలు భరించక తప్పదు. అది తెలంగాణ 
సామాజిక అవసరం. 

ఆదాయ వ్యయాల నిష్పత్తి (Benefit Cost 
Ratio) దృష్టి కోణంతో తెలంగాణ ఎత్తిపోతల 
పథకాలను విశ్లేషించి ఇవి తెల్ల ఏనుగులు అని 
తిరస్కరిస్తే తెలంగాణ రైతాంగానికి, ప్రజలకు 
సాగునీరు, తాగునీరు అందించడం ఎప్పటికీ సాధ్యం 
కాదు. తెలంగాణలో ఎత్తిపోతలు లేకుండా 
రైతాంగానికి నీరు ఇవ్వలేము. ఈ సంగతి కాళేశ్వరం 
విమర్శకులకు కూడా తెలుసు. కరెంటు ఖర్చుల 
బూచి చూపి ప్రాజెక్టు విమర్శకులు ప్రజలను 
తప్పుదోవ పట్టించడానికే ఈ ప్రచారం జరిగింది. 
అసలు తెలంగాణా ఎత్తిపోతల ప్రాజెక్టులను 
ఆదాయ వ్యయాల దృష్టికోణం నుంచి విశ్లేషించడం 
సమంజసమా? దశాబ్దాలుగా తాగునీటికి, 
సాగునీటికి అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు 
తమకిచ్చిన కాలపరిమితిలోనే సాగునీరు, తాగునీరు 
అందించడం ప్రభుత్వ లక్ష్యం. ఆర్థిక సానుకూలత 


లేదన్న కారణంతో ఎత్తిపోతల ప్రాజెక్టులను కట్టాద్దా? ఈ డొంక తిరుగుడు 
కంటే అసలు ఎత్తిపోతల ప్రాజెక్టులే వద్దని నేరుగా ప్రకటించవచ్చు కదా! 
గతంలో ఆంధ్రా వలస పాలకులకు మీరు (తెలంగాణ) ఎత్తు గడ్డ మీద 
ఉన్నారు. నీరు పల్లమెరుగు. కాబట్టి మీకు నీళ్ళు రావు అనేవారు. * నీరు 
కోస్తానెరుగు, నిజం దేవుడెరుగు, ఓ నీటిపారుదలా! నీ రాస్తా కోస్తాకే” 
అని ఉద్యమ సమయంలో మన కవులు పాడినారు. ఎత్తిపోతల ద్వారా 
తప్ప గోదావరి నీరు ఎత్తుగడ్డ మీద ఉన్నతెలంగాణ భూములకు తరలించే 
మార్గం లేదని తెలిసీ కూడా ఆర్థిక సానుకూలత లేదన్న సాకుతో కాళేశ్వరం 
ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇద్దరి లక్ష్యం తెలంగాణ సాగునీరు 
అందకుండా చెయ్యడమే. అసలు తెలంగాణా ఎత్తిపోతల 
పథకాలను ఆదాయ వ్యయాల నిష్పత్తి దృష్టి కోణంతో 
విశ్లేషించడమే మూర్ధపు పని. ఆదాయ వ్యయాల దృష్టి 
కోణంతో తెలంగాణ ప్రాజెక్టులను నిర్మించడం 
సాధ్యం కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు వలన 
తెలంగాణా సమాజానికి కలిగే విసృత 
సామాజిక ఆర్థిక ప్రయోజనాలని పరిగణన 
లోనికి తీసుకోకుండా ఆదాయ వ్యయాల దృష్టి _== 
కోణంలో నుంచి చేస్తున్న విమర్శలు క 
తెలంగాణకు మేలు చేయవు. . Per - 


అసలు తెల్ల ఏనుగులను ప్రశ్నించరు ! 

మిషన్‌ భగీరథ తాగునీటి పథకం కోసం " 
ప్రభుత్వం సుమారు 38 వేల కోట్లు ఖర్చు చేసింది. ఇది 
one time investment ఈ వ్యవస్థ ద్వారా జలాశయాల 
నుంచి ఏటా 42 టిఎంసిల నీటిని రాష్ట్రంలో ప్రతీ ఇంటికి రక్షిత తాగు 
నీటిని ఉచితంగా సరఫరా చేస్తున్నది. కోకాకోలా, పెప్సీ, బిస్లరీ, టాటా 
తదితర కంపనీలు ఒక టిఎంసి (2831 కోట్ల లీటర్లు) భూగర్భ జలాలను 
సీసాల్లో నింపి ప్రజల నుంచి పిండుకుంటున్న సొమ్ము 56,620 కోట్లు 
(లీటర్‌ నీళ్ళ సీసా 20 రూపాయలు). తాగునీటి కోసం ఈ ప్రైవేటు తెల్ల 
ఏనుగులను ప్రజలు దశాబ్దాలుగా భరిస్తూనే ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు 
విమర్శకులు ఈ ప్రైవేటు తెల్ల ఏనుగులను ఏనాడూ ప్రశ్నించరు. 
సామాజిక బాధ్యతలో భాగంగా ఉచితంగా సాగునీరు, తాగునీరు ఇస్తున్న 
ప్రభుత్వ పథకాలను మాత్రం తెల్ల ఏనుగులని విమర్శిస్తారు. 


గోదావరిలో నీరున్నా మల్లన్న సాగర్‌, 
కొండపోచమ్మసాగర్‌లను నింపలేదట : 

సముద్రంలోకి ఇంత పెద్ద మొత్తంలో గోదావరి నీరు సముద్రంలోకి 
పోయినా 50 టిఎంసిల మల్లన్నసాగర్‌ను, 15 టిఎంసిల కొండపోచమ్మ 
సాగర్‌ ను నింపలేకపోయింది ప్రభుత్వం అన్న విమర్శను కూడా కొందరు 
ఇంజనీర్లే చేసినారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం పూర్తి 
అయిన 50 టిఎంసిల మల్లన్నసాగర్‌ లోకి తొలిసారిగా నీటిని 2021 లో 
ఎత్తిపోయడం జరిగింది. ఏదైనా కొత్త జలాశయంలో నీరు నింపేటప్పుడు 
దశల వారీగా నింపాలని ఐఎస్‌ కోడ్స్‌ నిర్దెశిస్తున్నవి. అందుకే 2021 లో 
5 టిఎంసిలతో మొదలై 2022లో 16 టిఎంసిల నీటి నిల్వ వరకు 
చేరుకున్నది. పూర్తి స్థాయిలో నీరు నింపే ముందు మట్టి కట్ట పని తీరును 


34 


* తెలంగాణ 


అధ్యయనం చేయడం జరుగుతుంది. అన్ని దశలలో ఈ 
అధ్యయనం కొనసాగుతుంది. ఇంతకు ముందు చెప్పినట్టు 
ఈ అధ్యయనం కోసం ఒక ప్రత్యేక నిపుణుల కమిటీ పని 
చేస్తున్నది. ఇందులో ఐఐటి హైదరాబాద్‌ (ప్రతినిధులు 
కూడా ఉన్నారు. ఇప్పటివరకు నిపుణుల కమిటీ 
అధ్యయనం ప్రకారం మల్లన్నసాగర్‌ మట్టి కట్ట అనుకున్న 
రీతిలోనే పని చేస్తున్నది. అదే విధంగా 15 టిఎంసిల 
కొండపోచమ్మ సాగర్‌ జలాశయంలోకి 10 టిఎంసిల 
నీటిని తరలించడం జరిగింది. ఈ రెండు జలాశయాలను 
ఎవరు ఏమన్నా నిబంధనల (ప్రకారం దశల 
వారీగానే నింపడం జరుగుతుంది. 


సముద్రంలో 
సే, వీరు వృధానట! 
ఈ ఏడు ఇప్పటివరకు 
సుమారు 6 వేల టిఎంసిలకు 
= పైగా నీరు సముద్రంలో 
=. కలిసిపోయింది. ఈ నీరు 
వృధాగా సముద్రంలోకి 
పోయాయని, ప్రభుత్వం 
ఎత్తిపోతల ద్వారా జలాశయాల్లో 
నె నింపకుండా వృధాగా సముద్రం 
ల పాలు చేసింది అనికొందరు ఇంజనీర్లు 
విచారం వ్యక్తం చేస్తున్నారు. అతి భారీ 
వర్షాలకు రాష్ట్రంలో అన్ని మేజర్‌, మీడియం ప్రాజెక్టుల 
జలాశయాలు, చెరువులు, చెక్‌ డ్యాంలు నిండిపోతే 
ఎత్తిపోతల అవసరం ఎందుకు వస్తుంది? ఇంత పెద్ద 
మొత్తంలో వరద నీరు సముద్రంలోకి పోక ఎక్కడికి 
పోతాయి? అయితే సముద్రంలోకి పోయే నీరు వృధా 
అనుకోవడం మరొక పెద్ద తప్పు. ప్రముఖ 
పర్యావరణవేత్త డా. దుగ్గరాజు [శ్రీనివాసరావు 
సముద్రంలోకి పోయే నీరు “వృధా” అని వర్ణించడాన్ని 
“River Flow into Sea is not a Waste” అన్న 
వ్యాసంలో తీవ్రంగా ఆక్షేపించారు. సముద్రంలోకి 
పోయే నీరు భూమి మీద Hydrological Cycleను 
సవ్యంగా ఉంచడమే కాకుండా సముద్ర తీర ప్రాంతాల 
జీవావరణాన్ని కాపాడడానికి అత్యవసరం అని 
వాదిస్తూ, సముద్రంలోకి నదుల నీరు వెళ్ళకపోతే తీర 
ప్రాంతాలు త్వరలోనే ఉప్పునీటి కయ్యలుగా 
మారిపోతాయని హెచ్చరించారు. ఆ ప్రమాదం 
ఇప్పటికే కోస్తా ఆంధ్రా తీర ప్రాంతాల్లో అనుభవంలోకి 
వస్తున్నదని, Rivers have to carry fresh water into 
the sea for the health of the coast అని రాశారు. 
ఈ సంగతిని అందరూ సీరియస్‌గా తీసుకోక తప్పదు. 


® 
ఆ ఏప్రిల్‌ 2023 


మెగా టెక్స్‌ టైల్‌ పార్కు సాధించాం 


తెలంగాణ ప్రభుత్వం గత ఆరు సంవత్సరాలుగా చేస్తున్న డిమాండ్‌కు కేంద్ర ప్రభుత్వం తలవొగ్గింది. మెగా టెక్స్‌టైల్‌ 
పార్కును మంజూరు చేసింది. రాష్ట ఐటీ, పరిశ్రమలు, చేనేత, జౌలి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలంగాణ 
రాష్ట్రంలో మెగా టెక్స్‌టైల్‌ పార్కును ఏర్పాటు చేయాలని పలు పర్యాయాలు కేంద్రానికి లేఖలు రాశారు. వరంగల్‌లో తాము 
ఏర్పాటు చేసిన టెక్స్‌టైల్‌పార్కులో మెగా టెక్స్‌టైల్‌ పార్కును ఏర్పాటు చేయాలని నేరుగా కేంద్ర మంత్రులకు కూడా విజ్ఞప్తి 
చేశారు. ఇలా పలు సందర్భాల్లో మంత్రి కేటీఆర్‌ చేసిన ప్రయత్నాలు ఫలించి చివరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మెగా 


టెక్స్‌టైల్‌ పార్కును మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 


కేంద్ర ప్రభుత్వం దేశంలో మొత్తం ఏడు మెగా టెక్స్‌టైల్‌ 
పార్కులను మంజూరు చేసింది. అందులో తెలంగాణకు క 
ఒకటి కేటాయించింది. తమిళనాడు, కర్ణాటక, 
మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లకు ఒక్సొక్నటి నటీ 
చొప్పున మెగా టెక్స్‌టైల్‌పార్కు కింద నిధులను == 
ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. = 
వీటిని గ్రీన్‌ఫీల్డ్‌ మెగా టెక్స్‌టైల్‌పార్క్‌ (బ్రౌన్‌ఫీల్డ్‌ మెగా 
టెక్స్‌టైల్‌పార్కులుగా విభజించారు. ఈ పథకంలో కేంద్రం 
49 శాతం, రాష్టం 51 శాతం నిధులను వెచ్చించాల్సి 
ఉంటుంది. సీఎం కేసీఆర్‌ ప్రధాని మోదీకి విన్నవించగా, రాష్ట 
చేనేత, జౌళి, పరిశమలశాఖ మంత్రి కేటీఆర్‌ కేంద్ర మంత్రులను 
స్వయంగా కలిసి, లేఖల ద్వారా మెగా టెక్స్‌టైల్‌పార్కును మంజూరు 
చేయాలని కోరారు. 


లక్షలాది మందికి ఉపాధి 

మెగా టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 
1200 ఎకరాల భూమిని సేకరించి ఉంచింది. వరంగల్‌లోని అజంజాహీ 
మిల్లు మూతపడటంతో ఆ జిల్లాలో మెగాటెక్స్‌టైల్‌ పార్కును ఏర్పాటు 
చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన 
కిటెక్స్‌ కంపెనీ వరంగల్‌ మెగా టెక్స్‌టైల్‌పార్కులో పెట్టుబడులు పెట్టడానికి 
ముందుకొచ్చింది. ఫైబర్‌ టు ఫ్యాషన్‌ విధానంలో ఏర్పాటు చేస్తున్నారు. 
పత్తితో వస్తే బట్టతో బయటికి వేళ్లే విధంగా అన్ని దశలకు సంబంధించిన 
పరిశ్రమలు అక్కడే ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 
మెగా టెక్స్‌టైల్‌పార్కు ద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు 
లభించనున్నాయి. 

తెలంగాణకు చెందిన వేలాది నేత కార్మికులు గతంలో సూరత్‌, 
భీవండి, గాంధీనగర్‌, అహ్మదాబాద్‌, షోలాపూర్‌ లాంటి ప్రాంతాలకు 
వలస వెళ్లారు. తెలంగాణ వచ్చాక వారందరిని వెనక్కి తీసుకురావటం, 
వలసలు వెళ్లకుండా చూడాలనే ఉద్దేశంతో కేసీఆర్‌ మెగా టెక్స్‌టెల్‌పార్ముకు 
శ్రీకారం చుట్టారు. వరంగల్‌కు చెందిన ప్రజాప్రతినిధులను వివిధ 
రాష్ట్రాల్లోని టెక్స్‌టైల్‌ పరిశ్రమల అధ్యయనం కోసం పంపించారు. వాటికి 
ధీటుగా ఈ టెక్స్‌టైల్‌పార్కును తీర్చిదిద్దుతున్నారు. కామన్‌ ఎహ్హ్లయెంట్‌ 
ట్రీట్‌మెంట్‌ ష్లాంట్‌(సీఈటీపీ)ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ 


35 


* తెలంగాణ 


పార్ముకు ఏడాదికి 2వందల మెగావాట్లకు 

పైగా విద్యుత్తు అవసరం అవుతుంది. దీని 
కోసం ప్రత్యేకంగా సబ్‌స్టేషన్‌ను 
నిర్మిస్తున్నారు. నీటి సరఫరాకు నిధులు 
మంజూరు చేశారు. 


కేంద్రానికి కేటీఆర్‌ రాసిన లేఖలు 


96 2022 డిసెంబర్‌ 28, 2023-24 
కేంద్ర బడ్జెట్‌లో వరంగల్‌లో మెగా 
టెక్స్‌టెల్‌పార్మును మంజూరు చేయాలని 
కోరుతూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా 
సీత్రారామన్‌కు లేఖ రాశారు. 

2022 ఆగస్టు, వరంగల్‌లో మెగా టెక్స్‌టెల్‌పార్మును 
మంజూరు చేయాలని కేంద్ర మంత్రి పీయూష్‌ 
గోయల్‌కు లేఖ రాశారు. 

2022 జనవరి 21, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా 
సీత్రారామన్‌, మంత్రి పీయూష్‌ గోయల్‌కు మెగా 
టెక్స్‌టైల్‌పార్కును మంజూరు చేయాలని లేఖ రాశారు. 
2021 సెప్టెంబర్‌ 1, మంత్రులు కేటీఆర్‌, గంగుల 
కమలాకర్‌ స్వయంగా కేంద్ర మంత్రి పీయూష్‌ 
గోయల్‌కు వినతి పత్రం సమర్పించారు. మిత్ర 
పథకంలో మెగా టెక్స్‌టైల్‌పార్కును చేర్చాలని విజ్ఞప్తి 
చేశారు. 

AUD Gre ౨1 వాగా టెక్స్‌టై ల్‌పార్మును 
మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి స్ఫృతి 
ఇరానీకి లేఖ రాశారు. 

2017 జూన్‌ 30నుంచి మూడు రోజుల పాటు 
గుజరాత్‌ గాంధీనగర్‌లో జరిగిన టెక్స్‌టైల్‌ ఇండియా- 
2017 సదస్సులో తెలంగాణకు టెక్స్‌టైల్‌ పార్కు 
మంజూరు చేయాలని కోరిన మంత్రి కేటీఆర్‌, 
తప్పకుండా మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన స్మృతి 
ఇరానీ. 


ఆ ఏప్రిల్‌ 2023 


ఓనాటి మురికి కూపం 


వై. వెంకటేశ్వర్లు 


తెలంగాణలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఖమ్మం 
ముందున్నది. ఈ నగరం గుండానే 5వ నెంబర్‌ జాతీయ రహదారుల పనులు 
జరుగుతున్నాయి. వ్యవసాయ, విద్య, వైద్య రంగాలతో పాటు రాష్ట ముఖ్యమంత్రి 
కే. చంద్రశేఖర రావు ఆకాంక్షలకు అనుగణంగా రాష్ట ఐటీ, పరిశ్రమల శాఖ 
మంత్రి కే. తారక రామారావు చూపుతున్న చొరవతో ఐ. టి. పారిశ్రామిక కేంద్రంగా 
ఖమ్మం రూపొందుతున్నది. ఖమ్మంను ఉన్నత జీవన వసతులు ఉన్న ఆహ్లాదకర 
నగరంగా తీర్చిదిద్దుటకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. ప్రభుత్వం 
చేపడుతున్న పనులకు స్థానిక ప్రజలు, ప్రజా (ప్రతినిధులు భాగస్వాములు 
అవుతున్నారు. అందుకు గోళ్ళపాడు ఛానల్‌ ఆధునీకరణ పనులు నిదర్శనంగా 
జ్‌ నిలుస్తున్నవి. 
శ్ర | ఖమ్మం మున్సిపల్‌ 
కార్పొరేషన్‌లోని గోళ్లపాడు 
ఛానల్‌ ఖమ్మం నగరం మధ్య 
నుండి 10.60 కిలోమీటర్ల 
పొడవునా ఉన్న పాత 
నీటిపారుదల ఫీల్డ్‌ ఛానల్‌. 
ప్రస్తుతం ఈ చానల్‌ కింద 


ఆయకట్టు లేదు. కాలక్రమంలో ఖమ్మం పట్టణంలో శరవేగంగా 
పట్టణీకరణ జరగడం వల్ల గోళ్లపాడు ఛానల్‌లో ఎక్కువ భాగం 
ఇళ్లు, ఒడ్డుకు ఇరువైపులా ఆక్రమణలకు గురై మురికివాడలుగా 
ఏర్పడ్డాయి. ఈ మురికివాడల నుండి (ైనేజీ మురుగు నీరు 
నేరుగా ఛానెల్‌కు చేరేది. ఈ డ్రెయిన్‌కు 22 డివిజన్ల నుంచి 
గోళ్లపాడు ఛానల్‌లో చేరే వర్షపునీరు కలవడంతో ప్రతి 
సంవత్సరం వర్షాకాలంలో ఛానల్‌ చుట్టు పక్కల ఉన్న అనేక 
కాలనీలు వరద ముంపునకు గురయ్యేవి. వర్షాకాలంలో ఈ 
పరిసర (ప్రాంతాలు దుర్గంధభరితమయ్యేవి. 

దశాబ్దాలుగా ఉన్న ఈ సమస్యకు ముఖ్యమంత్రి నిధుల నుండి మంజూరు 
చేసిన రూ.70 కోట్లతో విముక్తి కలిగింది. ఈ నిధులతో గోళ్ల పాడు ఛానల్‌ 
లోని పూడిక తొలగించారు. 10.60 కిలోమీటర్ల మేర సీవరేజి పైపు లైన్లను 
వేసి, మురుగు నీటిని శ్రీనివాస నగర్‌లో నెలకొల్పిన 20ఎల్‌. ఎం. డి. సివేజి 
ట్రీట్మెంట్‌ ప్లాంట్‌ కు మళ్లించారు. అలాగే వరద ముంపు నివారణలో భాగంగా 
6.50 కిలోమేటర్లు పొడవున స్టార్మ్‌ వాటర్‌ డ్రెయిన్లు నిర్మించి వరద నీటిని 
మున్నేరు నదిలోకి వెళ్లే వెసులుబాటు కల్పించారు. గోళ్లపాడు ఛానల్‌ అధినికరణ 
పనులతో దాని పరిసర ప్రాంతాలు 22 డివిజన్‌లకు వరద ముంపు ప్రమాదం 
తప్పింది. వరద ముంపు భయం తొలగింది. ఎలాంటి స్తబ్దత, మునక లేకుండా 
మొత్తం వర్షపు నీరు మున్నేరు నదిలోకి చేరుకున్నది. తద్వారా వెక్టర్‌ ద్వారా 
వ్యాపించే వ్యాధులు బాగా తగ్గాయి. 

ఆధునీకరణ ప్రాజెక్ట్‌లో భాగంగా గోళ్లపాడు ఛానల్‌ పొడవునా వెలసిన 
812 ఆక్రమణలను తొలగించారు. ఈ ఆక్రమణలో చాలాకాలం నుంచి 
నివసిస్తున్న కుటుంబాలకు పునరావాసం కల్పించుటకు “వెలుగుమట్ల 
లేఅవుట్‌”లోని ప్రధాన ప్రదేశంలో (ప్రభుత్వం ఇంటి ప్లాట్లు కేటాయించింది. 
రోడ్లు వేయడం, విద్యుత్తు, వీధి దీపాలు, మరుగుదొడ్లు, 6.50 కి.మీ తాగునీటి 
పైప్‌లైన్‌ ఏర్పాటు చేసి 812 కుటుంబాలకు తాగునీటి వసతి కి ఖమ్మం 
మునిసిపల్‌ కార్పొరేషన్‌ ద్వారా ఇంటింటికీ తాగునీటి కనెక్షన్లు. ఇచ్చుటకు 
ఏర్పాట్లు చేసింది. పునరావాసం తర్వాత ఛానెల్‌లో సెస్టేజీ పారవేయడం 
నిలిపివేయబడింది. 

ఛానల్‌ పొడవునా ఉన్న ఆక్రమణలను తొలగించి, ఛానెల్‌ను అండర్‌ గ్రౌండ్‌ 
డైనేజీ వ్యవస్థగా మార్చడం ద్వారా, ప్రధాన ప్రదేశంలో సుమారు 32.00 
ఎకరాల భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్నది. ఈ ప్రాజెక్ట్‌ కు 
మంజూరైన మొత్తం కంటే తిరిగి పొందబడిన భూమి విలువ చాలా రెట్లు 
ఎక్కువ. ఈ భూమిలో మహనీయులు, ప్రముఖ ప్రాంతాల పేరుతో 10 
ఉద్యానవన పార్కులు, క్రీడా ప్రాంగణాలను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ప్రకాశ్‌ 
నగర్‌, సుందరయ్య నగర్‌, పంపింగ్‌ వెల్‌ రోడ్‌, రంగనాయకులగుట్ట, 
వనజీవి రామయ్య పార్క్‌ జూబ్లీ క్లబ్‌ తదితర ప్రాంతాల్లో ఆక్రమణలు 
లేని బోలార్డ్‌లతో కూడిన విశాలమైన పార్కింగ్‌ స్థలాలు, అందమైన 
శిల్పాలు, పెయింట్‌ చేసిన గోడలతో ప్రవేశ 
ద్వారం తోరణాలు, ల్యాండ్‌ స్మేపింగ్‌ రౌండ్‌ 
బెంచీలతో ఇప్పటికే ఉన్న చెట్ల సంరక్షణ, 
చెట్ల పెంపకం, పచ్చదనం. పచ్చిక 
బయళ్లతో, ఫౌంటైన్‌ల ఏర్పాటు చేశారు. 
మియావాకీ అడవులను పెంచుతున్నారు. 

ఓపెన్‌ జిమ్‌లు, చిల్లన్‌ ప్లే 


ఎక్విప్‌మెంట్‌, చెస్‌ ప్లేయింగ్‌ టేబుళ్ళతో 
కూడిన మెగా చెస్‌ బోర్డ్‌, స్మేటింగ్‌ రింక్‌, 
బ్యాడ్మింటన్‌ కోర్ట్‌లు, ఖోఖో, వాలీ బాల్‌ 
కోర్ట్‌లు, బాస్కెట్‌ బాల్‌ కోర్ట్‌ వంటి 
ఆటలు, క్రీడా సౌకర్యాలు కల్పించారు. 
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, పంచతత్వ 
ఉద్యానవనాలు, _ బెషధ పార్కులు, 
బెంచీలు, గోళ్లపాడు ఛానల్‌ పొడవునా 
వాకింగ్‌ ట్రాక్‌లు, ఎల్‌ఈడి, హై మాస్ట్‌ లైటింగ్‌ 
సదుపాయాలు కల్పించారు. వైన్‌ లింక్‌ మెష్‌ ఫెన్స్‌తో 
రక్షణ చర్యలు చేపట్టారు. 

పైన పేర్కొన్న అన్ని కార్యకలాపాలు వాయు 
కాలుష్యాన్ని తగ్గించాయి, గాలి నాణ్యత, వాతా 
వరణాన్ని మెరుగుపరుస్తాయి, పిల్లలు, యువత, 
మధ్య వయస్కులు, సీనియర్‌ సిటిజన్లకు 
ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడం ద్వారా 
ఆహ్లాదకరమైన లంగ్‌ స్పేస్‌ సెంటర్స్‌గా గోళ్ల పాడు 
పరిసరాలు రూపుదిద్దుకున్న వి. ఒకనాడు దుర్వాసన 
తో నిండిన ఈ ప్రాంతం గుండా వెళ్లేందుకు 
ఇబ్బందిపడే ప్రజల కు నేడు ప్రతిరోజూ సేద తీరే 
ప్రాంతంగా మారింది. దీర్భ కాలం నుంచి పెండింగ్‌ 
లో వుంచిన గొళ్ళపాడు ఛానల్‌ సమస్యకు 
ముఖ్యమంత్రి నిధులతో చేపట్టిన పనుల 
వల్ల విముక్తి కలిగింది. 


Ears lanman 
Bagi Park 


మహాళా జర్నలిస్తులకు ప్రభుత్వ సత్కారం 


లు 


రాష్ట ప్రభుత్వం మహిళా జర్నలిస్టుల సంక్షేమం కొరకు అనేక 
కార్యక్రమాలు, పథకాలు అమలు చేసిందని రాష్ట్ర మున్సిపల్‌ పట్టణాభివృద్ధి 
శాఖా మంత్రి కె.టి.రామారావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ 
సందర్భంగా మహిళా జర్నలిస్ట్‌లకు పీపుల్స్‌ ప్లాజాలో ఏర్పాటు చేసిన సన్మాన 
కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమాచార శాఖ 
ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 


ఈ సందర్భంగా మంత్రి కె.టి.రామారావు మాట్లాడుతూ వి.హబ్‌ ద్వారా 
2 రోజుల కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జర్నలిస్టుల 
కుటుంబాలకు మెడికల్‌ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన 
పేర్కొన్నారు. మహిళా జర్నలిస్టులు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి తమ 
సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. తెలంగాణ 
రాష్ట్రంలో ప్రస్తుతం జర్నలిస్టులు అందరికి 19 వేల ప్రభుత్వ గుర్తింపు కార్డులు 
ఇచ్చామన్నారు. గుజరాత్‌ లో కేవలం 3 వేల కార్డులు మాత్రం ఉన్నాయన్నారు. 
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. సమర్ధవంతంగా పనిచేస్తున్నారు. 
జర్నలిస్టులకు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. మీడియా సంస్థలు కూడా 
పాజిటివ్‌ ప్రచారం చేయాలని అన్నారు. 


మహిళా దినోత్సవం సందర్భంగా ఆయా ప్రింట్‌, 
ఎలక్ట్రానిక్‌ మీడియా లో పనిచేస్తున్న 1838 మంది 
మహిళా జర్నలిస్ట్‌లకు ప్రశంసా పత్రాలను ప్రదానం 
చేశారు. మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా అవార్డ్‌ల 
ప్రధానం జరిగింది. మహిళా జర్నలిస్టులు సామజిక 
బాధ్యతగా తమ వంతు కృషి చేయాలని, సమాజంలో 
జరుగుతున్న కొన్ని సంఘటనల పట్ల మీరు కూడా 
స్పందించి అవగాహన వార్తలు ప్రసారం చేయాలని 
తెలిపారు. 

ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రులు జగదీష్‌ 
రెడ్డి, సత్యవతి రాథోడ్‌, సబితా ఇంద్రా రెడ్డి, సీఎస్‌ 
శాంతి కుమారి, సమాచార శాఖ కమిషనర్‌ 
మున్సిపల్‌ పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ 
అరవింద్‌ కుమార్‌, సమాచార శాఖ డైరెక్టర్‌ రాజ 
మౌళి, ఇతర అధికారులు, శాఖ సిబ్బంది 
పాల్గొన్నారు. 


98 * తెలంగాణ * ఏప్రిల్‌ 2023 


ప తీ న 
కా క 
= ME = 


రండు లక్షల మందికి 


జ్‌ 


సీపీఆర్‌లో శిక్షణ 


తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ఏటా 24 వేల మంది ఆకస్మిక గుండెపోటుకు గురవుతున్నారు. వీరిలో కేవలం పది శాతం 
మంది మాత్రమే సీపీఆర్‌ లేకుండా బతుకుతున్నారు. అంటే, తొంభై శాతం మరణానికి గురవుతున్నారు. అయితే, ఈ 
ఆకస్మిక గుండెపోటుకు గురైన వారికి వెంటనే సీపీఆర్‌ (కార్డియో పల్మనరీ రెస్పిటేషన్‌) చేస్తే 50 శాతం మంది బతికే 
అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సీపీఆర్‌ పై పెద్ద ఎత్తున శిక్షణా, అవగాహనా కార్యక్రమాలను 
నిర్వహించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా రాష్ట పురపాలక, ఐటి శాఖ మంత్రి కెటి. రామారావు, 
రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిలు మేడ్చల్‌ జిల్లా లోని ఈ.ఎం. ఆర్‌.ఐలో 


సీపీఆర్‌ శిక్షణను లాంఛనంగా ప్రారంభించారు. 


కన్నెకంటి దివ్య 


అత్యంత సులభమైన పద్ధతిలో నేర్చుకునే ఈ సీపీఆర్‌ ను రాష్ట్రంలోని 
ప్రధాన శాఖలైన మున్సిపల్‌, పోలీస్‌, పంచాయితీ రాజ్‌, ఆర్టీసీ, హెల్త్‌ కేర్‌ 
వర్శర్స్‌, స్వయం సహాయక మహిళలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. 
కేవలం 30 రోజుల్లో దాదాపు రెండు లక్షల మందికి ఈ శిక్షణ నిస్తున్నారు. 
ఇందుకుగాను, 160 మంది మెడికల్‌ ఆఫీసర్లను మాస్టర్‌ (ట్రైనర్లుగా 
ఎంపిక చేసి, ఒక్కో జిల్లాకు ఐదు నుండి ఏడుగురిని ప్రత్యేకంగా 
నియమించారు. మానవ రూపంలో ఉన్న బొమ్మకు సీపీఆర్‌ చేయడం 
ద్వారా శిక్షణగావిస్తారు. లేదా, భౌతికంగా ఉన్న వ్యక్తిని ఎంచుకొని ఈ 
శిక్షణనిస్తారు. దీనికి సంబంధించిన శిక్షణ మెటీరియల్‌ను ప్రచార 
సామాగ్రిని ప్రత్యేకంగా రూపొందించి అన్ని జిల్లాలకు పంపిణీ చేశారు. 

సీపీఆర్‌ శిక్షణలో భాగంగా మొదటి దశలో వైద్య ఆరోగ్య శాఖకు 
చెందిన మెడికల్‌ ఆఫీసర్లు, స్టాఫ్‌ నర్సులు, సూపర్‌వైజర్లు, ఏ.ఎం.ఎం 
లు, ఆశాలు మొత్తం 40 వేల మందికి శిక్షణనిస్తారు. పంచాయితీ రాజ్‌ 
శాఖలోని కార్యదర్శులు, జవాన్లు 30 వేల మందికి, జీహెచ్‌ఎంసీలోని 
ఎస్‌.ఎఫ్‌.ఏలు, సానిటరీ వర్మర్‌లు, విజిలెన్స్‌ సిబ్బంది, ట్రాన్స్‌పోర్ట్‌, 
ఎన్సోర్‌మెంట్‌ సిబ్బంది 20 వేలమందికి శిక్షణ ఇస్తున్నారు. మునిసిపల్‌ 
శాఖలోని సానిటరీ ఇన్స్‌ పెక్టర్లు, జవాన్లు, రిసోర్స్‌ పర్సన్‌లు 5,500 


39 


* తెలంగాణ 


మందికి, పోలీస్‌ శాఖలోని 70 వేల మందికి, ఆర్టీసీలో 
25 వేల మందికి సీపీఆర్‌ శిక్షణ ఇస్తున్నారు. 

దేశంలోనే ఇంత పెద్ద స్థాయిలో సీపీఆర్‌ శిక్షణ 
నిస్తున్నది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే. ఈ శిక్షణ 
కార్యక్రమాలను సంబంధిత జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా 
పర్యవేక్షిస్తున్నారు. ఇందుకుగాను ప్రయివేటు ఆసుపత్రులు, 
స్వచ్చంద సంస్థలు, యువజన సంఘాల సహాయ 
సహకారాలను కూడా తీసుకుంటున్నారు. కాగా, 
రాష్ట్రంలోని అన్ని ప్రయివేటు ఆసుపత్రులు, జిమ్‌లు, 
అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌, ప్రభుత్వ కార్యాలయాలు, 
షాపింగ్‌ మాల్స్‌, ఫాక్టరీలు, బస్‌ స్టాండ్‌ల వద్ద విధిగా 
సీపీఆర్‌ ఏ.ఈ.డిలను ఏర్పాటుచేయాలని స్పష్టమైన 
ఆదేశాలను ప్రభుత్వం జారీచేసింది. అన్ని జిల్లాల్లో ఆయా 
ప్రజాప్రతినిధులతో ఈ సీపీఆర్‌ శిక్షణ కార్యక్రమాలు 
ప్రారంభమై విజయవంతంగా కొనసాగుతున్నాయి. 
ఆకస్మికంగా గుండెపోటు వచ్చే వారికి తక్షణ వైద్య 
సహాయం అందించే ఈ సీపీఆర్‌ పై శిక్షణనివ్వడం పట్ల 
వైద్యరంగ ప్రముఖులు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు. 
ఈ విధానాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాల్లో చేపట్టాలని వారు 
సూచిస్తున్నారు. ణా 


ఆ ఏప్రిల్‌ 2023 


పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ విద్యావేత్త, కవి, 
మేధావి, రచయిత, సహృదయ శిఖామణి, విద్యాసంస్థల 
అధినేత, పత్రికా సంపాదకులు, సాహితీవేత్త, అనువాద 
“శిఖరం, తెలంగాణ ఉద్యమనాయకులు జలజం 
సత్యనారాయణ. అటు విద్యారంగంలో, ఇటు 
సాహిత్యరంగంలో రెండుకాళ్ల 
పడవపై నడిచి జీవితాన్ని 
సంపూర్ణం చేసుకున్న ప్రజల 
మనిషి. తెలుగు 
అనువాదరంగంలో 
జలతారులా జాలువారిన 
అక్షరాక్షర శిఖామణి. 
సాహిత్యం, 
రాజకీయం, 
ఒ సామాజికం, 
విద్యారంగం 
వంటి దారులలో 
నడిచి తనదైన 
మార్గంలో 


a £ LU 
లో 


40 


- డాక్టర్‌ భంపల్లి శ్రీకాంత్‌ 


పాలమూరు జిల్లా బాలానగర్‌ మండలం 
రంగారెడ్డిగూడకు చెందిన జలజం, జడ్చర్ల, వనపర్తి, 
నిజామాబాద్‌, మహబూబ్‌ నగర్‌, హైదరాబాద్‌లలో 
ఉపాధ్యాయుడిగా, జూనియర్‌, డిగ్రీ కళాశాలల అధ్యాపకుడిగా 
విద్యార్థులకు దశాబ్దాలపాటు విద్యాబుద్ధులు నేర్చిన గురువు. 
అంతేకాదు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజనీతిశాస్తంలో 
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా కూడా సేవలందించిన ఆచార్యులు. 
రాజనీతితత్వశాస్త్రంలో ఎన్నో ప్రచురణలు చేసిన గొప్ప 
విద్యావేత్త. జలజం విద్యారంగంపై ఉన్న మమకారంతో నలభై 
ఏళ్ల క్రితం లిటిల్‌ స్కాలర్స్‌ పేరుతో హైస్కూల్‌, జూనియర్‌ 
కళాశాల, మహబూబ్‌ నగర్‌, బోధి పబ్లిక్‌ స్కూల్‌ హైదరాబాద్‌ 
జిల్లాల్లో స్థాపించి అనేకమంది విద్యార్థులను వైద్యులుగా, 
ఇంజినీర్లుగా, సైనికాధికారులుగా, బ్యాంకు అధికారులుగా, 
ఉన్నత క్రీడాకారులుగా, ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దారు. నిరుపేద 
విద్యార్థులకు ఉచితంగా ఉత్తమ విద్యను అందించారు. అనేక 
హిందీ, ఉర్జూ, ఆంగ్ల, చైనా భాషా గ్రంథాలను తెలుగులోకి 
అనువదించి తెలుగులో అనువాద సాహిత్యానికి ఒక బలమైన 
ముద్రను వేశారు. తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమాలలో 
చురుకుగా పాల్గొన్న తెలంగాణ ఉద్యమనాయకుడు జలజం. 
ప్రముఖ సాహితీవేత్త కాళోజీ నారాయణరావు, విప్లవ 
సంఘం నేత వరవరరావులకు దగ్గరి సన్నిహితుడు. 
వరవరరావు, జలజం ఇద్దరూ జడ్చర్లలో పనిచేయడంతో 
పరిచయమేర్చడింది. అభ్యుదయ భావాలతో, మానవీయ 
కవితాస్ఫూర్తితో కవితలను సేకరించి తన సంపాదకత్వంలో 
“మానవుడే మా సందేశం” అనే సంకలనానికి సంపాదకత్వం 
వహించారు. ఈ పుస్తకాన్ని జద్బర్లలో ప్రత్యేకసభను ఏర్పాటు 
చేసి వరంగల్‌ నుంచి ఎర్రబస్సులో కాళోజీని రప్పించి 
ఆవిష్కరింపజేసిన ఘనుడు జలజం. వరవరరావు, కాళోజీలను 
పలుమార్లు ఉమ్మడి పాలమూరు జిల్లాకు రప్పించి అనేకానేక 
సదస్సులు, సమావేశాలలో పాల్గొనేటట్లు చేశారు. 
అంతేకాదు 1970 లలో మహబూబ్‌ నగర్‌లో 
“న్యూ థింకర్స్‌ ఫోరమ్‌” అనే సంస్థను 
స్థాపించి హైదరాబాద్‌ నుంచి 
(ప్రముఖులను తీసుకువచ్చి అనేక 
కార్యక్రమాలను నిర్వహించారు. 
మరోపక్క “ధ్వని” అనే సాహిత్య 
సాంస్కృతిక సంస్థను స్థాపించి 
వందలాది సాహిత్య, సాంస్కృతిక, 
సామాజిక కార్యక్రమాలను 
ఏర్పాటు చేశారు. 
విశేషమేమంటే తెలంగాణ 
కవులు, రచయితల కోసం 


తెలంగాణ * ఏపిల్‌ 2023 


లిటల్‌ స్కాలర్‌ స్కూల్‌ లోని కాళోజీ హాలులో ఎన్నో సాహిత్య కార్యక్రమాలు 
నిర్వహించారు. పాలమూరు జిల్లాలో సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు 
నిర్విఘ్నంగా, నిర్విరామంగా ఊపందుకుందుకున్నాయంటే జలజం కవులకు 
గొప్ప కానుకగా అందించిన కాళోజీ హాలు మహిమనే అని చెప్పక తప్పదు. 
అంతేకాదు ఏడాదికోసారి హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహిస్తున్న హైదరాబాద్‌ 
పుస్తక ప్రదర్శనను పాలమూరు దాకా రప్పించిన ఘనాపాఠి. 2017లో జలజం 
ఆధ్వర్యంలో వారం రోజులపాటు పాలమూరు పుస్తక ప్రదర్శనను నిర్వహించడం 
ఆయన జ్ఞానతృష్టకు నిదర్శనం. (ప్రతి ఒక్కరూ పుస్తకాలను చదవాలని, 
పుస్తకజ్ఞానం అందరికీ అందాలని ఆయన పడిన తపనను చూస్తే 
అర్థమవుతుంది. 

జలజం సత్యనారాయణ సాహితీవేత్తగా రాణించి నేటి తరానికి 
మార్గదర్శకుడిగా నిలిచారు. మొదట్లో ఆయన అభ్యుదయ కవిత్వాన్ని 
ఆవిష్కరించి “అనల” అనే కవితాసంపుటిని వెలువరించారు. యువరక్తం 
ఉరకలు వేస్తున్న సందర్భంలో “అనల” తెలుగు సాహిత్యాన్ని అగ్గి రాజేసింది. 
ప్రగతిశీల భావాలతో పదంపదం సమాజాన్ని చైతన్యపరిచింది. ఉడుకుతున్న 
రక్తంతో రాసిన కవిత్వమది. ఇప్పటికీ “అనల” నేటి సమకాలీన సమాజానికి 
అద్దం పడుతుంది. తర్వాత ప్రముఖ హిందీ రచయిత జయశంకర ప్రసాద్‌ 
హిందీలో రచించిన “ఆంసు” కవితా సంపుటిని తెలుగులో “వేదన” పేరుతో 
అనువదించారు. “మానవుడే మా సందేశం” అనే ప్రసిద్ధ కవితా సంకలనానికి 
ఆయన సంపాదకత్వం వహించారు. 

మాజీ ప్రధానమంత్రి, సాహిత్యవేత్త, రాజకీయ మేరునగధీరుడు, 
రాజనీతిజ్ఞుడు అటల్‌ బిహారీ వాజ్‌ పేయి హిందీ భాషలో రచించిన అనేక 
కవితలను “శిఖరం” పేరుతో తెలుగులోకి అనువదించి వాజ్‌ పేయి కవితలకు 
ప్రాణప్రతిష్ట చేశారు. వాజ్‌ పేయి అంతరంగ సంవేదనలను, అనంత 
ఆవేదనలను “శిఖరం”గా మలిచినతీరు జలజం అనువాద తీరుకు నిదర్శనం. 
తెలుగు సాహిత్యంలో వాజ్‌పేయి మీద వెలువరించిన అనువాద (గంథం 
ఇదొక్కటే కావడం విశేషం. ప్రసిద్ధ ఆధ్యాత్మికయోగి, చింతనాపరులు కబీరు 
దాస్‌ హిందీలో రాసిన దోహాలను “కబీర్‌ గీతొగా చాలా సరళసుందరంగా 
అనుసృజన చేశారు. కబీరు దోహాలను ఇతర ప్రపంచ భాషల్లోకి ఎవరెవరు 
అనువదించారో వారందరి రచనలను కూడా సేకరించి తనదైన శైలిలో 
అందరికీ సులభతరంగా అర్థమయ్యేలా “కబీరు గీత” ను తెలుగు పాఠకులకు 
అందించిన మేధావి జలజం. హిందీభాషలో జలజం నిష్టాతుడు కావడంతో 
కబీరు గురించి రాసిన ఇతర భాషా అనువాదాలెన్నింటినో 


wh 
భాషాపటిమతో, పదాలపై ఉన్న పట్టుతో, అక్షర 
ప్రవాహంతో, భావాత్మకతతో అనువాదరంగానికి 
అక్షరాభిషేకం చేసిన సుకుమార రచయిత. జీవన 
తాత్వికతను, _ జీవితగాఢతను వెన్నముద్దలుగా 
అందించిన జలజం నిజంగా తెలుగు సాహిత్యంలో 
వెలిగే నిత్య ధృవతార. 
హిందీభాషలో పదాల మీద, శబ్దసౌందర్యం మీద 
తగిన పట్టు ఉండడంతో సులభంగా అనువాదం 
చేయగలిగారు. బిల్హణుడు సంస్కృతంలో రాసిన 
శృంగార బిల్లణీయాన్ని “శృంగార బిల్లణీయం”గా 
అదే పేరుతో తెలుగులోకి తర్జుమా చేశారు. ఈ 
విధంగా వివిధ భాషలలో ప్రసిద్ధిగాంచిన ప్రముఖుల 


అధ్యయనం చేసి తన అనువాదానికి శ్రీకారం చుట్టారు. 
కబీరు దాస్‌ ను, అతని దోహాలను సంపూర్ణంగా అర్థం 
చేసుకుని అనువాదం చేయడం జలజం అనువాద 
సృజనాత్మకతకు వెన్నతో పెట్టిన విద్య. కబీరు దోహాలకు 
ప్రాణం పోసి తెలుగుభాషలోకి అనువదించి సొంత 
రచనలా అన్నట్లు తెలుగు సాహిత్యానికి అందించిన 
జలజం అనువాద శిఖరం. దోహా అంటే రెండు పాదాలు. 
కానీ తెలుగులో జలజం నాలుగు పాదాలుగా ఆవిష్కరించి 
పాఠకులకు మధుసేవనం చేయించారు. సూఫీ తత్వాన్ని 
లోకానికందించిన కబీరు సాహిత్యాన్ని జలజం చక్కటి 
మధురమైన వచన కవితలుగా ఆవిష్కరించిన తీరు 
ప్రశంసార్దమైనదనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. 


రచనలను తెలుగులోకి 

అనువాదం చేసి తన అనువాద 

శృంగార పటిమను చాటుకున్నారు. 
జల్లణీయము ప్రసిద్ధ ఉర్జూకవులు.. ఫ్రైజ్‌ 
అహ్మద్‌ ఫైజ్‌ రచించిన 


కవితలను “ఫైజ్‌ కవిత్వం” 
పేరుతో, హాఫెజ్‌ రచించిన 
కవితలను “పేమలహరి, 
ఇప్పపూలు” పేర్లతో తర్జుమా 
చేశారు. అలాగే రాంధారి సింగ్‌ 
దినకర్‌ హిందీలో రచించిన 
కురుక్షేత్ర కావ్యాన్ని తెలుగులోకి 


41 


చక్కగా అనువదించారు. 


ల్‌ 2023 


మూలం ఏమాత్రం దెబ్బతినకుండా తెలుగులో 
అనుసృజనకు ప్రాణం పోసిన అనువాదక 
శిఖామణి. 

ఇటీవల తెలుగు సాహిత్యంలో ఎవరూ 
చేయనంత అనువాదాలు ఒక్క చేతితోనే 
సత్యనారాయణ చేయడం గొప్ప సాహిత్య కృషికి 
నిదర్శనం. ఇంకా ఇతర ప్రపంచభాషలలో ఉన్న 
సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించి తెలుగు 
సాహిత్యానికి పరిచయం చేశారు. బహుభాషా 
పాండిత్యంతో అలరారిన జలజం తెలుగు 
సాహిత్యంలో పూసిన జలతారు పుష్పం. అలాగే 
కొన్ని సంవత్సరాల పాటు సృజన, ధ్వని 
మాసపత్రికలను కూడా తన సంపాదకత్వంలో 
వెలువరించిన పత్రికా సంపాదకుడు. తన 
సాహిత్య కృషికి దర్పణంగా అనేక పురస్కారాలను 
ఆయన అందుకున్నారు. 2016 లో పాలమూరు 
సాహితి జీవన సాఫల్య పురస్కారం, కట్టోజు 
విజయభాస్మరాచారి. విద్యారంగ పురస్మారం, 
2019 లో తెలంగాణ సారస్వత పరిషత్తు వారి 


అనువాదమనే సాలెగూడు 
అల్లికను అత్యంత సుందరంగా 
అల్లి అనువాద సొగసును 
తెలుగు సాహిత్యానికి అందించి 
న గొప్ప సాహిత్యవేత్త. మూలం 
లోని నుడికారం ఏమాత్రం 
దెబ్బతినకుండా అనువాదమా 
లేక స్వతంత్ర రచననా అన్నట్లు 
జలజం అనువాదాన్ని 
అనుసృజించారు. అనువాదకుడు 
స్వతహాగా కవి, రచయిత 
కావడం వల్ల జలజం 
అనువాద రచనలు పరిపుష్టమై 
నవనే చెప్పవచ్చు. చాలా 
సరళసుందరంగా జలజం 
అనువాదసొగసును అతని 
రచనల్లో మనం 
గమనించవచ్చు. స్వీయరచన 
అన్నంతగా అలవోకగా 


ఆలూరి బైరాగి పురస్మారం వంటి పురస్మారాలెన్నో 
ఆయన్ని వరించాయి. 


మొదట్లో రాజకీయ నాయకులకు మార్గదర్శిగా, సలహాదారుడిగా 
ఉంటూ వారి భవిష్యత్తుకు రాచబాట వేసిన రాజనీతిజ్ఞుడు. మాజీ 
ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, మాజీ కేంద్రమంత్రి జైపాల్‌ రెడ్డి, 
మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, మాజీ మంత్రి మహేంద్రనాథ్‌, మాజీ 
గవర్నర్‌ బి.సత్యనారాయణ రెడ్డిలతో పాటు అనేక కేంద్ర, రాష్టమంత్రులతో 
సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న మేధావి. ప్రముఖ సినీనటుడు ఎన్టీ 
రామారావు 1988లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు స్వయంగా జలజం 
సత్యనారాయణను హైదరాబాద్‌కు రప్పించి మహబూబ్‌నగర్‌ 
నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా పోటీ చేయమని కోరారు. 
అనంతరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట 
సమితి పార్టీలోనూ క్రియాశీలకంగా పనిచేశారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావానికి 
ముందు అప్పట్లో కేసీఆర్‌ ఏర్పాటు చేసిన 42 మంది స్టీరింగ్‌ కమిటీ 
సభ్యులలో జలజం సత్యనారాయణ ఒకరు. 2005లో మక్తల్‌ 
శాసనసభ్యులు చిట్టెం నర్సిరెడ్డి హత్య కారణంగా జరిగిన 
ఉప ఎన్నికల్లో పోటీచేసి సానుభూతి వరదలో ఓడిపోయారు. 
అప్పట్నుంచి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుని తిరిగి 
సాహిత్యరంగంలోకి ప్రవేశించి తెలుగు సాహిత్యంలో స్టబ్బుగా 
ఉన్న అనువాదరంగానికి జవసత్వాలను అందించిన 
ఘనాపాఠి. అనంతరం తెలంగాణ ఉద్యమ కాలంలో 
స్థాపించబడిన ఈ - తెలంగాణ వెబ్‌సైట్‌కు మార్గనిర్దేశం 
చేశారు. సుదీర్హకాలంగా నిర్విరామ రచనలు చేస్తూ సాహిత్య, 
అనువాద రచనలు భవిష్యత్‌ తరాలకు అందించేందుకు 
విశేష కృషి చేశారు. 


చదివింపజేశారు. భావుకత 
నిండిన పదాలతో, లలితమైన భాషలో జలజం 
అనువాదం అందరినీ ఆకట్టుకుంటుంది. తెలుగు 
పలుకుబడులను చక్కగా ఉపయోగించి అనువాదంలో 
కూడా మన భాషా సౌందర్యాన్ని వెలిగించినవారు. 
ఉమ్మడి పాలమూరు జిల్లాలో అనేక సాహిత్య, 
సాంస్కృతిక సంస్థలకు ప్రాణంపోసి ఎందరెందరో 
కవులను, రచయితలను వెలుగులోకి తెచ్చిన గొప్ప 
సాహితీవేత్త. అంతేకాదు తెలంగాణ ఉద్యమకారుడిగాను 
తనదైన విశిష్టపాత్రను పోషించారు. అనేక విద్యా 
సంస్థలను నెలకొల్పి గ్రామీణ, పట్టణ విద్యార్థినీ, 
విద్యార్థులకు సేవలందించిన ఆదర్శమూర్తి జలజం. తను 
నమ్మిన సిద్దాంతాలకే పరిమితమై నిర్దిష్టమైన సామాజిక 
లక్ష్యాలతో కృషి చేసిన ఆచరణవాది. ఏమాత్రం ప్రచార 
ఆర్భాటాలకు లోనుకాకుండా ఉండే సాహితీవేత్త. ఎప్పుడూ 
సమాజ చింతనతో, ప్రణాళికాబద్ధంగా 
విలువైన పనులు చేసుకుంటూ పోయే 


క్రమశిక్షణ జలజం  జీవలక్షణం. 
అలాంటి అరుదైన మూర్తిమత్వం 


జలజం సొంతం. 

జలజం అంటే ఒక సాహితీ 
పారిజాతం. 

జలజం అంటే ఒక విద్యాగంధం. 

జలజం అంటే ఒక సమున్నత 
అనువాద శిఖరం. 


దేశంలోనే అతిపెద్ద 
ప్రొటోటెపింగ్‌ కేంద్రం టీ-వర్క్స్‌ 


గత తొమ్మిదేళ్లలో ప్రపంచం అబ్బురపడే అనేక నిర్మాణాలను, సంస్థలను ఆవిష్కరించిన తెలంగాణ ప్రభుత్వం 
మార్చి 2న దేశంలోనే అతిపెద్ద ప్రొటోటైపింగ్‌ కేం[ద్రం టీ- వ ఫాక్స్‌కాన్‌ ఛైర్మన్‌ యంగ్‌ లియూ, 
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించింది. 


ప్రపంచంలోనే అతి పెద్ద ఇన్నోవేషన్‌ క్యాంపస్‌లో భాగంగా టీ- 
హబ్‌, టీ-వర్క్‌, ఇమేజ్‌ టవర్‌ హైదరాబాదులోని రాయదుర్గం వద్ద 
ఏర్పాటు అవుతున్నాయి. టీవర్చ్‌ గత యేడాది ముఖ్యమంత్రి కేసీఆర్‌ 
చేతుల మీదుగా శంకుస్థాపన కాగా ఇమేజ్‌ టవర్‌ శరవేగంగా నిర్మాణం 
అవుతున్నది. ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన 
సమావేశంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, ఐటీ అంటే ఇన్ఫర్మేషన్‌ 


టెక్నాలజీ కాదు.. ఐ అంటే ఇండియా, టీ అంటే తైవాన్‌ అని 
చమత్మరించారు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో భారత్‌ ఒక పవర్‌ హౌస్‌ 
లాంటిందని, మరోవైపు తైవాన్‌ దేశం హార్డ్‌ వేర్‌ రంగంలో సంచలనాలు 
సృష్టిస్తోంది అని, ఈ రెండు దేశాలు కలిసి పనిచేస్తే ప్రపంచానికి ఎంతో 
మంచిదని మంత్రి అన్నారు. 

టీ వర్క్‌ ప్రారంభోత్సవానికి విచ్చేసి, రాష్ట్రంలో పెట్టుబడులు 
పెడతామని ప్రకటించినందుకు, తద్వారా లక్షమంది తెలంగాణ యువతకు 
ఉద్యోగావకాశాలు రానుండటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఫాక్స్‌కాన్‌ 
ఛైర్మన్‌ యంగ్‌ లియూతో పాటు వారి ప్రతినిధి బృందానికి మంత్రి కేటీఆర్‌ 
ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. యువతకు ఉద్యోగావకాశాల కోసమే 
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరిగింది అని గుర్తుచేస్తూ, ఇవ్వాళ ఫాక్స్‌కాన్‌ 
వంటి కంపెనీల రాక ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు 
రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. చిన్న దేశమైన తైవాన్‌ ఎంతో 
అభివృద్ధి చెందిందని చెబుతూ, వారిని ఆదర్శంగా తీసుకుని మనమూ 
అభివృద్ధి చెందాలని మంత్రి అభిప్రాయపడ్డారు. 


43 


తెలంగాణ . 


- దిలీప్‌ కొణతం 


ఉత్పత్తుల ఆవిష్కరణలో దేశంలోనే అగ్రగామిగా 
నిలిచేలా టీ-వర్స్‌లో ప్రభుత్వం డిజైన్‌ చేయటం 
జరిగింది. ఏదైన ఒక నూతన పరికరం గానీ, ఉత్పత్తి గానీ 
తయారుచేయాలనుకునే బెత్సాహికులు టీ-వర్చ్‌లో 
ముందు ఒక ప్రాటొటైప్‌ చేసుకునే సౌకర్యాలు కల్పించారు. 
ఇదివరకు నెలలు, సంవత్సరాలు పట్టే ప్రాటొటైపింగ్‌ 
ప్రక్రియ టీ- -వర్క్‌ వల్ల కొద్ది రోజుల్లోనే పూర్తిచేసుకునే 
అవకాశం యువతకు లభించనున్నది. 

తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఐటి శాఖ ఏర్పాటు 
చేసిన టీ-వర్చ్‌లో ఇప్పటివరకు 200కు పైగా అత్యాధునిక 
యంత్రాల కోసం రూ. 110 కోట్లు వెచ్చించడం జరిగింది. 
మరో రూ.40 కోట్ల విలువైన మెషినరీ కార్పొరేట్‌ స సంస్థల 
భాగస్వామ్యంలో రానున్నది. టీ-వర్చ్‌ మొదటి దశ 78 
వేల చదరపు అడుగుల్లో ఏర్పాటు చేయగా, ఇందులో వివిధ 
ఉత్పత్తుల రూపకల్పన, ఇంజినీరింగ్‌, ఫ్యాబ్రికేషన్‌, 
సోర్సింగ్‌, మెటీరియల్స్‌, ఇతర అంశాలపై టీ-వర్చ్‌లో 
నిపుణులు అందుబాటులో ఉండి ఆవిష్మర్తలకు, అంకుర 
సంస్థలకు సహకరిస్తారు. టీ-వర్క్‌ ప్రారంభోత్సవానికి 
ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫాక్స్‌కాన్‌ సీఈవో యంగ్‌ లియు 
“తెలంగాణ స్పేడ్‌” చూసి తాను అచ్చెరువొందానని 
సభాముఖంగా చెప్పారు. హైదరాబాద్‌ వచ్చాక హోటల్‌ 
నుండి బయటకు చూసి ఇది భారతదేశమేనా అని 
ఆశ్చర్యపోయానని ఆయన వెల్లడించారు. టీ-వర్క్‌ అనే 
హార్డ్‌వేర్‌ ఇంక్యుబేటర్ను ప్రపంచస్థాయి ప్రమాణాలతో 
రూపొందించినందుకు ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని 
అభినందించారు. ఇటువంటి ఇంక్యుబేటర్‌ మరియు 
ప్రొటోటైపింగ్‌ సెంటర్‌ సాయంతో తెలంగాణలో ఎన్నో 
గొప్ప ఆవిష్కరణలు చేయవచ్చు అని ఆయన అన్నారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీ కేసీఆర్‌ రాష్ట్ర అభివృద్ధి మీద 
చేసిన వీడియో (శ్రైజెంటేషన్‌ తనని ముగ్గుడిని చేసేందని 
యంగ్‌ లియు చెప్పారు. మావంటి కార్పొరేట్‌ కంపెనీలు 
కూడా కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తే మా రెవెన్యూ 
కూడా రెట్టింపు అవుతుంది అని ఆయన కితాబిచ్చారు. 


ఏప్రిల్‌ 2023 


ST వ షా 
శ్‌ ష్ట్ర 


దేశంలో ఒక్కో ప్రాంతం ఒక్కో దానికి ప్రసిద్ధి చెంది ఉంటుంది. అలాగే, 
తాండూరు అనాదిగా కందిపప్పుకు ప్రసిద్ది. తాండూర్‌ బ్రాండ్‌ కందిపప్పు దక్షిణ 
భారత దేశంలో ఏ ప్రాంతంలోనైనా హాట్‌ కేక్‌లాగా అమ్ముడు పోతుంది. 
ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇక్కడి ఎర్ర నేలల్లో కంది పంట అధికంగా 
పండిస్తారు. అందువల్ల ఇక్కడ పండే కందుల్లో లవణ పోషక పదార్థాలు 
అధికంగా ఉంటాయని, అందువల్లే ఇక్కడి కందిపప్పుకు ఎక్కడాలేని రుచి 
ఉంటుందని శాస్త్రవేత్తలు ధృవీకరించారు. 

అంతేకాదు. తాండూరు కందిపప్పుతో వండే వంటకాలు ఎక్కువకాలం 
నిల్వ ఉంటాయట. అందుకే, తాండూరు కందిపప్పుకు డిమాండ్‌ తో పాటు, 
రేటు కూడా కొంచెం అధికంగానే ఉంటుంది. దీని ప్రాధాన్యతను గ్రహించిన 
కేంద్రప్రభుత్వం తాండూరు కందికి ఇటీవలె భౌగోళిక గుర్తింపునిచ్చింది. దీంతో 
స్థానిక కందిరైతులను, శాస్త్రవేత్తలను ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, జిల్లా 
శాసన సభ్యులు అభినందించారు. 

తాండూరు ప్రాంతంలో కొన్ని శతాబ్దాలుగా 20 వేలకు పైగా హెక్టార్లలో 
కందిపంట సాగుచేస్తున్నారు. ఎకరానికి ఎర్రనేల అయితే 3 క్వింటాళ్ళు, నల్ల 
నేల అయితే 4నుంచి 5 క్వింటాళ్ళ వరకు కందుల దిగుబడి వస్తుంది. పండిన 
పంటలో 80 శాతం పప్పు లభిస్తుంది. తాండూర్‌ వ్యవసాయ మార్కెట్‌ కు 
వచ్చే ఆదాయంలో 80 శాతం కందుల క్రయవిక్రయాల వల్లే వస్తుందంటే 


A 


తాండూర్‌ కందికి భౌగోళిక గుర్తింపు 


a i శా RL ™ 


- వెంకట్‌ 


ఆశ్చర్యం లేదు. ఈ మార్కెట్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ 
లోని గుంటూరు, కృష్ణ, అనంతపురం, చిత్తూరు 
జిల్లాలకు కూడా కందులు ఎగుమతి చేస్తుంటారు. 

దీనికి తోడు రైతులను ప్రోత్సహించడానికి, 
వారికి గిట్టుబాటు ధర లభించడానికి వీలుగా జిల్లా 
డీసిఎంఎస్‌ స్వయంగా పప్పు మిల్లులను 
ప్రారంభించింది. దీనికి తోడు ప్రయివేటు 
వ్యాపారులు కూడా కందులను పప్పుగా మార్చి ఇతర 
రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. తాండూర్‌ 
మార్కెట్‌ కు ప్రతీ సంవత్సరం 2 లక్షల క్వింటాళ్ళ 
వరకూ కందులు వస్తాయని ఒక అంచనా. 

భారత దేశంలో రోజువారీ వంటల్లో పప్పు 
వాడనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. పప్పుతో 
చేసిన ఏదో ఒక వంటకం ఉంటే కానీ ఆ భోజనానికి 
నిండుదనం రాదు. ఇది అనాదిగా వస్తూ ఉన్నదే. 
అందుకే వేమన్న కూడా .. 


44 తెలంగాణ * ఏప్రిల్‌ 2023 


లెలతులే ఇడ 


[కేష్టమైన రేయి 


ఖుర్‌ఆన్‌ అవతరణకు కృతజ్ఞతగానే ముస్లిములు రమజాన్‌ నెల “రోజాలు పాటిస్తారు. ఈ నెలలో ఖుర్‌ఆన్‌ అవతరణ 
ఎప్పుడు జరిగింది? అనే ప్రశ్నకు సమాధానమే 'లైలతుల్‌ ఖద్రొ'. లైలతుల్‌ ఖ్‌ అర్థాన్ని ఒక్కసారి పరిశీలించినట్లయితే 
ఖద్ర్‌ అంటే అదృష్టం, భాగ్యం అని అర్థం. సృష్టిలోని సృష్టిరాశుల విధిరాతను ఈ రాత్రి లిఫించడం జరుగుతుంది. 
అందుకే ఈ రాత్రిని లైలతుల్‌ ఖ[ద్ర్‌ అని అంటారు. ఖద్ర్‌ అంటే మరో అర్థం శ్రేష్టమైన. అందుకే దీనికి లైలతుల్‌ ఖద్ర్‌ 
అనే నామకరణం చేశారు. ఖద్ర్‌ మరో అర్థం ఇరుకు అనే భావం స్ఫురిస్తుంది. ఎందుకంటే ఈ రాత్రిన దైవదూతలతో 
భూలోకమంతా కిక్కిరిసిపోతుంది. అందుకె ఈ రేయిని లైలతుల్‌ ఖద్ర్‌ అని పిలుస్తారు. సౌభాగ్య, దౌర్భాగ్యాల నిర్ణయం 
జరిగే రాత్రి అని, మహత్స్పూర్వకమైన, గౌరవాదరణల రాత్రి అని ఖుర్‌ఆన్‌ విశదపరిచింది. 


- ఖైరున్నీసా బేగం 


“మేము దీని (ఖురాన్‌)ని ఘనమైన రాత్రియందు అవతరింపజేశాము. ఆ 
ఘనమైన రాత్రి ఏమిటో మీకు తెలుసా? ఆ ఘనమైన రాత్రి వెయ్యి నెలల కంటే 
కూడా ఎంతో శ్రేష్టమైనది. ఆ రాత్రి ఆత్మ దైవదూతలు తమ ప్రభువు అనుమతితో 
ప్రతి ఆజ్ఞను తీసుకుని అవతరిస్తారు. ఆ రాత్రి అంతా తెల్లవారే వరకు పూర్తిగా 
శాంతి శ్రేయాలే అవతరిస్తూ ఉంటాయి”. (దివ్యఖుర్‌ఆన్‌ 97:1-5) 

దైవదూత తొలిసారిగా హిరా గుహలో దైవప్రవక్త ముహమ్మద్‌ (స) వద్దకు 
దైవవాణి తీసుకువచ్చిన రాత్రి రమజాన్‌ నెలలోని ఒకరేయి అని పై = 
వాక్యాల వల్ల తెలుస్తోంది. అందుకే ఈ రాత్రిని శుభకరమైన రాత్రి అని కూడా 
అంటారు. ఈ రేయిలో అల్లాహ్‌ అదృష్ట, దురదృష్టాల నిర్ణయాల అమలుకు 
దైవదూతలకు ఫర్మానాలు అందజేసే రాత్రి అని భావం. ఇక రమజాన్‌ లోని ఏ 
రాత్రిలో ఖుర్‌ఆన్‌ అవతరించింది అనే సందేహమూ కలగకపోవచ్చు. రమజాన్‌ 
నెల చివరి పది తేదీలలో ఏదో ఒక బేసి రాత్రే ఈ ఘనత గల రాత్రి అని ప్రవక్త 
ముహమ్మద్‌ చెప్పారు. ప్రవక్త మహనీయుల వారి ఒక ఉల్లేఖనం ప్రకారం 27వ 
లేదా, 29వ రాత్రి అని తెలిపారు. రమజాన్‌ నెలలోని చివరి పది రోజుల్లోని 
21, 23, 25, 27, 29వ రాత్రుల్లోని ఏదైనా ఒక రాత్రి లైలతుల్‌ ఖద్ర్‌ కావొచ్చని 
ప్రవక్త చెప్పిన మరో బోధన ద్వారా స్పష్టమవుతుంది. 


ఈ రాత్రిని అన్వేషించాలి.. 


ఖుర్‌ఆన్‌ అవతరణ జరిగిన లైలతుల్‌ ఖద్ర్‌ ను అన్వేషించడం ఎంతో 
పుణ్యప్రదం. లైలతుల్‌ ఖద్ర్‌ లో దైవారాధనలో రాత్రంతా గడిపిన వారు వెయ్యి 
నెలల కంటే ఎన్నో రెట్లు దైవారాధన చేసినంత పుణ్యం దక్కుతుందన్నది ప్రవక్త 
ఉవాచ. వెయ్యి నెలలంటే 83 సంవత్సరాల నాలుగు నెలలని కాదు. అరబీలో 
పెద్ద సంఖ్యను తెలుపడానికి వెయ్యి అన్న పదం వాడేవారు. అందుకే ప్రవక్త 
మహనీయులు రమజాన్‌ చివరి పది రోజులు లైలతుల్‌ ఖధద్ర్‌ ని పొందేందుకు 
మస్టిదు నాలుగు గోడలకే పరిమితమైపోయేవారు. ఇలా పది రోజులూ 
మస్టిదులోనే గడపడాన్ని “ఏతికాఫ్‌'” అంటారు. “లైలతుల్‌ ఖ(ద్ర్‌ లో పూర్ణ 
విశ్వాసంతో, దైవం ప్రసాదించే ప్రతిఫలాన్ని ఆశించి ఆరాధనకై నిలబడే వ్యక్తి, 
గత అపరాధాలన్నీ క్షమించబడతాయి” అని ప్రవక్త ఉపదేశానికి అనుగుణంగా 
ముస్లిములు రమజాన్‌ చివరి పదిరోజులు మస్టిదులో ఏతికాఫ్‌ పాటిస్తారు. 
షబేఖద్ర్‌ ను పొందేందుకు రాత్రుళ్లు డైవారాధనలోనే నిల్చుంటారు. ఖుర్‌ఆన్‌ 
పారాయణం చేస్తారు. మస్టిదులో రాత్రుల్లు దైవారాధనలో గడుపుతారు. 


45 


తెలంగాణ . 


లైలతుల్‌ఖద్ర్‌లో జరిగే కొన్ని సంఘటనలు 

ఇదే రాత్రిన దివ్యఖుర్‌ఆన్‌ జిబ్రాయీల్‌ ద్వారా 
మహాప్రవక్త ముహమ్మద్‌ (స)పై అవతరించింది. ఇదే 
రాత్రిన దైవదూతలు భూమిపై సంచరిస్తారు. అల్లాహ్‌ 
ప్రత్యేక కారుణ్యం వర్పిస్తుంది. దుఆలు విసృతంగా 
స్వీకరించబడతాయి. 


షబేఖద్ర్‌లో అల్లాహ్‌ ను ఏం వేడుకోవాలి 
“అల్లాహుమ్మ ఇన్నక అఫువ్వున్‌ తుహిబ్బుల్‌ అఫ్‌వు 
ఫాఅఫువన్ని (దేవా! నీవు అమితంగా క్షమించేవాడివి. 
క్షమించడమంటే నీకెంతో ఇష్టం. కనుక నన్ను 
క్షమించు) అని వేడుకోవాలని ప్రవక్త చెప్పారు. 


షబేఖద్ర్‌లో ఏం చేస్తారు 

ఎంతో గౌరవప్రదమైన, మరెంతో విలువైన ఈ 
రాత్రి చేసే ఆరాధనకు దైవం ఇచ్చే ప్రతిఫలాన్ని 
ఒడిసిపట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. ఈ రేయిలో 
వీలైనన్ని ఎక్కువ నమాజులు, ఖుర్‌ఆన్‌ పారాయణం 
చేస్తారు. ఖుర్‌ఆన్‌ భావాన్ని ఎవరకు వచ్చిన భాషలో 
వాళ్లు చదువుకుంటారు. మంచి జీవితాన్ని 
ప్రసాదించమని అల్లాహ్‌ను వేడుకుంటారు. 


(రమజాన్‌ నెల సందర్భంగా. మ. 
త 


ఏప్రిల్‌ 2023 


ఒకే నెలలో అత్యధిక కిడ్నీ (మూత్రపిండ)మార్చిడి శస్త్రచికిత్సలను చేసిన ప్రభుత్వ ఆసుపత్రిగా మన “నిమ్స్‌” 
ఆసుపత్రి జాతీయ రికార్డును నెలకొల్పింది. ఈ ఏడాది జనవరి నెలలో15 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు 
నిర్వహించడం జరిగింది. దీంతో యావత్‌ భారత దేశంలో ఒకే ఒక నెలలో అత్యధికంగా కిడ్నీ మార్చిడులను 


చేసిన ప్రభుత్వ ఆసుపత్రిగా జాతీయ రికార్డు నెలకొల్పింది. 


నిమ్స్‌ యూరాలజీ విభాగం హెచ్‌వోడీ డాక్టర్‌ రాహుల్‌ దేవరాజ్‌ 
నేతృత్వంలో డాక్టర్‌ స్‌హెచ్‌ రాంరెడ్డి, డాక్టర్‌ ఎస్‌. విద్యాసాగర్‌, డాక్టర్‌ 
జీ.రామచంద్రయ్య, డాక్టర్‌ జీ.వీ.చరణకుమార్‌, డాక్టర్‌ ఎస్‌. ఎస్‌. ఎస్‌ 
ధీరజ్‌తో కూడిన బృందం ఈ శస్త్ర చికిత్సలను విజయవంతంగా 
నిర్వహించింది. అనస్థీషియా విభాగం డాక్టర్లు డాక్టర్‌ జే. నిర్మల, డాక్టర్‌ 
పద్మజ, డాక్టర్‌ ఇందిర, డాక్టర్‌ శిబాని, నెఫ్రాలజీ విభాగం వైద్యులు దాక్టర్‌ 
టీ.గంగాధర్‌, డాక్టర్‌ శీభూషణ్‌రాజు, జీవన్‌దాన్‌ కో ఆర్టినేటర్‌ డాక్టర్‌ 
జీ.స్వర్ణలత ఇందులో భాగస్వాములయ్యారు. శస్త్రచికిత్స అనంతరం 
అందరు పేషెంట్లు కూడా పరిపూర్ణంగా కోలుకొని ఆసుపత్రి నుండి 
డిశ్చార్జి అయ్యారు. 


తెలంగాణ రాష్టం ఏర్పాటయిన తర్వాత వైద్యారోగ్య రంగంపై 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ఫలితంగా వైద్యరంగానికి 
భారీగా నిధులు కేటాయిస్తున్నారు. రాష్ట్ర ప్రజానికానికి పెద్దఎత్తున వైద్య 
సేవలు అందిస్తున్న గాంధీ, నిమ్స్‌, ఉస్మానియా దవాఖానలకు కావలసినన్ని 
నిధులు, అత్యాధునిక వసతులు సమకూర్చుతున్నారు. ఆ విధంగా “నిమ్స్‌ 
దవాఖాని ఇప్పుడు మల్టీ ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సెంటర్‌గా 
రూపుదిద్దుకున్నది. అవయవ మార్చిడుల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు 


46 


తెచ్చుకున్నది. అవయవ మార్చిడులకు రాష్ట ప్రభుత్వం 
ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని 
అందజేస్తున్నది. తద్వారా రోగులకు పూర్తి ఉచితంగా 
అవయవ మార్చిడి చేయడమే కాకుండా వారికి 
జీవితాంతం అవసరమయ్యే మందులను ఉచితంగా 
అంజేస్తున్నది. 

9 నిమ్స్‌లో మూత్రపిండాలు (కిడ్నీ), కాలేయం (లివర్‌), 

గుండె (హార్ట్‌), ఊపిరితిత్తుల (లంగ్‌) మార్పిడి శస్త్ర 

చికిత్సలు నిర్వహిస్తున్నారు. 

నిమ్స్‌లో 2014 నుంచి ఇప్పటివరకు 839 కిడ్నీ 

మార్చిడి శస్త్రచికిత్సలు జరిగాయి. ఇందులో 509 లైవ్‌ 

ట్రాన్స్‌వ్లాంట్‌లు కాగా, 380 కెడవర్‌లు ఉన్నాయి. 

9 నిమ్స్‌లో 25 కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సలను 
నిర్వహించారు. ఇందులో 11 లైవ్‌ కాగా, 14 
కెడవర్‌లు ఉన్నాయి. 

* 10 గుండె మార్చిడి సర్జరీలను విజయవంతంగా 
నిర్వహించారు. 

* ఒకరికి ఊపిరితిత్తుల మార్చిడి సర్జరీ నిర్వహించారు. 


రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం వల్తే.. 

అవయవ మార్పిడులను రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ 
కింద పూర్తి ఉచితంగా చేస్తుండటం గొప్ప ప్రోత్సాహాన్ని 
ఇస్తున్నది. యూరాలజీతోపాటు నెఫ్రాలజీ, అనస్థీషియా 
తదితర విభాగాల సిబ్బంది అంకిత భావం వల్ల రికార్డు 
స్థాయి సర్జరీలు సాధ్యమవుతున్నాయి. 


* తెలంగాణ 


FOI Br Dy 
కాటుకను తక్క బాతాకాని 

REC 1 ఎకి =) Liu TIE 
ELLE (=) := 1 Le) 
EOL ET శక] శశ 
వెదకి కే T Ta TE క 1౫ 
Cerne] 51 = 111 
వరి! 1 శ స్వ 41 క్ష Ui 
mom క్ష 4 p= ma 
వలెను 1 an mr i (Jit 
కలై €3 Fd 52 శ్రే | t= Er] 
Fala FET | ii i= = T 
ఓ బచంతతముకదడుకు.)! 

_ న్నన Fe TFLE CEI H TELE 

ఆ ఏప్రిల్‌ 2023 


వైద్య బృందానికి అభినందనలు 
నిమ్స్‌ యూరాలజీ విభాగం ఒకే 
నెలలో 15 కిడ్నీ మార్పిడి సర్జరీలు 
విజయవంతంగా నిర్వహించి 
జాతీయ రికార్డు సృష్టించింది. 
పేషంట్లందరూ ఆరోగ్యంగా ఉన్నారు. 
ఈ సర్దరీల్లో భాగస్వాములైన 
వైద్యబృందానికి ప్రత్యేక 
అభినందనలు. 
- హరీశ్‌రావు, 
ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి 


అవయవ దానం, అవయవ 
మార్పిడిలో దేశంలోనే అగ్రస్థానంలో 
తెలంగాణ 

తాము చనిపోతూ కూడా ఎందరినో 
బతికించే గొప్ప దానం.. 
అవయవదానం. ఈ అవయవ దానంలో 
మన రాష్టం దేశంలోనే మొదటి 
స్థానంలో ఉందంటే అది తెలంగాణ 
పోరులుగా మనందరికీ ఎంతో 
గర్వకారణం. తెలంగాణ రాష్టం 
2022వ సంవత్సరంలో జీవన్మృతుల 
అవయవ దానంలో దేశంలోనే మొదటి 
స్థానంలో నిలిచినట్లు కేంద్ర ఆరోగ్య, 
కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన 
నేషనల్‌ ఆర్గాన్‌, టా ట్రాన్స్‌ప్లాంటేషన్‌ 
సంస్థ నివేదిక పేర్కొంది. 2022వ 
సంవత్సరంలో జీవన్మృతుల (బైయిన్‌ 
డెడ్‌) అవయవ దానంలో 194 మంది 
జీవన్ఫతుల అవయవాలను వారి 
కటుంబసభ్యులు దానం చేసినట్లు ఆ 
నివేదిక పేర్కొంది. వీరి నుంచి 655 
అవయవాలను అవసరం ఉన్న 
ఇతరులకు మార్చిడి చేసినట్లు పేర్కొంది. 
రెండవ స్థానంలో తమిళనాడు, కర్ణాటక, 
గుజరాత్‌, మహారాష్ట్ర నిలిచాయి. 


- రాహుల్‌ దేవరాజ్‌, 
హెచ్‌వోడీ, నిమ్స్‌ యూరాలజీ 


కార్పొరేట్‌కు దీటుగా 
ఎస్సీ వసతి గృహాలు 


- ఎస్‌. శ్రీనివాసరావు 


చలికాలంలో వసతిగ్భహ విద్యార్థులు పడే ఇబ్బందులు అంతా ఇంతా కావు. 
వణికించే వాతావరణంలో దుప్పట్లు సమకూర్చడంతో పాటు స్నానానికి వేడినీళ్లు, 
ధరించేందుకు దుస్తులు, పాదరక్షలు వంటివి అందజేసి విద్యార్థులకు రక్షణ 
కల్పించాల్సిన బాధ్యత ఆయా గృహాల నిర్వాహకులపై ఉంటుంది. ఈ విషయంలో 
షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ చూపుతున్న చొరవ, మిగిలిన శాఖలకు 
మార్గదర్శిగా నిలుస్తోందని చెప్పవచ్చు. వసతి గృహాల్లోని విద్యార్థులకు వసతులు, 
సౌకర్యాలు మెరుగుపర్చడంతో పాటు ప్రత్యేక కార్యాచరణను రూపొందించి అమలు 
చేస్తున్నారు. బూర్గంపాడు బాలికల ప్రీమెట్రిక్‌ వసతి గృహంతో పాటు భద్రాచలం 
వసతి గృహంలోని ఎద్యాక్యులు వేడినీళ్లతో స్నానాలు చేస్తున్నారు. 

జిల్లాలో 80 ఎస్సీ సంక్షేమ, 22 ప్రీమెట్రిక్‌ వసతిగ్భహాల్లో 1,312 మంది, 8 
పోస్టుమెట్రిక్‌ వసతి గృహాల్లో 483 మంది విద్యార్థులు . అభ్యసిస్తున్నారు. 
2022-23 విద్యా సంవత్సరానికి విద్యార్థులకు పెడ్‌ కీ ఇట్లు, కార్పెట్లు, చెప్పులు, 
షూలు అందించారు. ఇతర సంక్షేమ హాస్టళ్ల కంటే ముండే గదులకు రంగులు 
వేయించారు. కిటికీలు, తలుపులకు మరమ్మతులు చేయించారు. చలికాలంలో 
స్నానాలకు పిల్లలందరికీ వేడి నీళ్లు అందజేస్తున్నారు. విద్యార్థులకు క్రమశిక్షణ 
అలవడేలా సూచనలు చేస్తున్నారు. విద్యార్థులు ఉదయాన్నే పాఠశాలలు, 
కళాశాలలకు వెళ్లి రావడం, వచ్చాక పుస్తకాలు చేతపట్టడం, పరీక్షల సమయంలో 
మరికొంత సమయం అదనంగా చదువుకు వెచ్చించడం వంటివి చేస్తున్నారు. ఇదే 
క్రమంలో పిల్లలలో ఒత్తిడి దరిచేరకుండా ఆటాపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, 
వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోదరభావం, ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం అనే 
అంశాలపై అవగాహన పెంపొందించేందుకు కృషిచేస్తున్నారు. ఇప్పటికే పదో తరగతి 
విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ట్యూటర్లను నియమించి తరగతులు నిర్వహిస్తూ 
ఉత్తమ ఫలితాలను సాధించేలా ప్రోత్సహిస్తున్నారు. ప్రైవేట్‌ విద్యాలయాలకు దీటుగా 
వసతి గృహాల విద్యార్థులను ప్రోత్సహించడమే ప్రభుత్వం లక్ష్య మనితమ పరిధిలో 
విద్యార్థులకు వసతులు, సౌకర్యాలు, హంగులను కల్పిస్తూ సద్వినియోగం చేసుకొని 
విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేస్తున్నారు. విద్యార్థులకు బెంగ 
పతా ఇంటి వాతావరణాన్ని తలపించేలా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎస్సీ 
సంక్షేమాధికారి అనసూర్య తెలిపారు. కమిషనర్‌ యోగితా రాణా జూలూరుపాడు 
ఎస్సీ వసతిగ్భహంలో విద్యార్థులతో కలిసి భోజనం చేసి అభినందించారు. 


47 


తెలంగాణ * ఏప్రిల్‌ 2023 


జల! గా mn 
(111 
మ t 


; 


_ క. 4|| 
వ్‌, 


FE EB. 


TE 
కం. 


జాతా రమ ను 
తా. కట్నాల. nr 3 1 


కోయలు సామూహికంగా జరుపుకొనే భూమి పండుగ, ముత్యాలమ్మ పండుగ, కొలుపు, తాటిచెట్ల పండుగ, లేలే 


బ్‌ 


పండుగ, వేల్పుల పండుగతో పాటు వివాహాది కార్యక్రమాలలో సాంప్రదాయ నృత్యాలు చేస్తారు. కోయలు ఇప్ప 
సారాయితో పాటు తాటి, జీలుగు చెట్ల నుండి కూడా కల్లు తీసి ప్రీ పురుషులందరు సేవించి ఆ నిషాలో అందరూ కలిసి 


కేరింతల మధ్య ఆనందంగా నృత్యాలు చేస్తారు. 


కోయ సంగీతం - 


దా. ద్యావనపల్లి సత్యనారాయణ 


సంగీత వాయిద్యాలు: 


ఆదిమ కోయ జాతులు పూర్వం రాళ్లతో, కర్రలతో శబ్దాలు చేసేవారు. 
ఒక గుంపు నుండి మరో గుంపుకు సందేశాలు అందించడం లాంటివి, 
తమను రక్షించుకోనే క్రమాలలో శబ్ద తరంగిణులను చేసుకునేవారు. 
క్రమంగా జంతువుల చర్మాలు ఒలిచి ఎండపెట్టి వాటిని డోలు, డప్పులుగా 
చేసి శబ్ద తరంగిణులు చేసుకునేవారు. వారు ఏదైనా విజయం 
సాధించినప్పుడు ఈ శబ్దాలు చేసుకుంటూ గంతులు వేసుకుంటూ వినోద 
కార్యక్రమాలు జరుపుకునేవారు. కాలక్రమంలో కోయజాతుల సాంప్రదాయం 
అభివృద్ధిలోకి వచ్చాక ఏ సందర్భంలో ఏ శబ్ద తరంగిణులు కావాలో, 
ఎలాంటి సంగీత వాయిద్యాలు వాడాలో, సహజ సిద్ధంగా వారి 
పరిసరాలలో లభించే వస్తువులతో సంగీత వాయిద్యాలను వారే స్వతహాగా 
కళాత్మకంగా తయారు చేసుకున్నారు, వీటిని పండుగలలో పెళ్ళిళ్లలో, 
చావులలో, దినాలల్లో, జాతర్లలో, వేటలో, కొలుపుల్లో, విందులు- 
వినోదాలలో ఈ సంగీత వాయిద్యాలు ఉపయోగిస్తున్నారు. 

అందె: దీన్ని ఇనుముతో చేసి, లోపల చిన్న చిన్న గట్టివి గుండ్రనివి 


రాళ్ళ ముక్కలు లేదా ఇనుప ముక్కలు వేస్తారు. వీటితో 
అడుగు కదిలినప్పుడు శబ్దం వస్తుంది, దీన్ని మగవారు 
కాలికి తొడుక్కొని నృత్యాలు చేస్తారు. అడుగుకు అందె 
సవ్వడితో ఆ నృత్యం కొనసాగుతుంది. 

డోలు కొయ్య: సుమారు మూడు అడుగుల పొడవు 
కలిగి, కుడి ప్రక్క అడుగు, ఎడమ వారం కలిగి ఉండే 
శబ్ద తరంగిణి. దీన్ని వేగిస చెట్టు గుల్లను చెక్కి డోలుగా 
చేసి దీన్ని రెండు వైపులా మేక చర్మం కుడి వైపు, గొడ్డు 
చర్మం ఎడమ వైపుతో మూస్తారు. ఈ డోలును చర్మం 
తాడుతో బిగించి కడతారు. ఈ డోలును నృత్యం 
చేసేటప్పుడు మగవారు మెడలో వేసుకొని కుడివైపు 
చేతితో, ఎడమవైపు సిర్ల కర్రతో వాయిస్తారు. దీన్ని ఆయా 
సందర్భాలలో ఉపయోగించే ప్రధాన సాంప్రదాయ 
సంగీత వాయిద్యం. 

తూత కొమ్ము - అక్కుం : దీన్ని అడవి దున్న కొమ్ము 
తో తయారు చేసుకుంటారు. అడుగున్నర పొడవు కలిగి 
ఉండి అర్థ చంద్రాకారంలో ఉంటుంది, ఊదేవైపు 


48 తెలంగాణ * ఏప్రిల్‌ 2023 


సన్నగాను మరోవైపు వెడల్పుగాను ఉంటుంది. దీన్ని ఊదినప్పుడు శబ్ద సంగీతం 
వస్తుంది. దీన్ని సాంప్రదాయ నృత్యాలు, వేట మొదలైన సందర్భాలలో 
ఉపయోగిస్తారు. వీటిని తాటాకులతో కూడా తయారు చేసుకుంటారు. 
అక్కుంను ఇత్తడి లేదా 'డాక్రామెటలొతో తయారు చేస్తారు. సాధారణంగా ఇది 
తూత కొమ్ము ఆకారాన్ని కలిగి ఉంటుంది. దీని ఎడమవైపు సన్నగ ఉండి ఆ 
భాగంలో ఊదటానికి అనుకూలంగా రంధ్రం చేస్తారు. దీని క్రింది భాగం చివరి 
వరకు చూడటానికి కళాత్మకంగా గజ్జెలు అమర్చుతారు. దీని రంధ్రం నుండి 
ఊదితే అద్భుతమైన శబ్ద తరంగం వస్తుంది. కోయ జాతులు దీన్ని ప్రత్యేకంగా 
వేల్పులు-కొల్పులలో మాత్రమే ఉపయోగిస్తారు. కోయవారి సాంప్రదాయంలో 
అక్కుం ప్రత్యేక చారిత్రక సంస్కృతికి స్థానం పొందిన సంగీత వాయిద్యం. దీన్ని 
పూజ వస్తువుగా వినియోగిస్తారు. 


కోయలు ప్రధానంగా ఐదు రకాల సాంప్రదాయ 
నృత్యాలు చేయడం కనిపిస్తుంది. అవి: 
1. రేలా నృత్యం 
డోలి / మేళం నృత్యం 
కొమ్ము నృత్యం 
కురై నృత్యం 
కోలాటం 


MPO 


1. రేలా నృత్యం: 

కోయలు మూడు రకాల రేల నృత్యాలు చేస్తారు. ఈ రేల నృత్యాలలో 30 
నుండి 40 మంది వరకు స్త్రీ పురుషులు పాల్గొంటారు. స్తీ జట్టుకు ఒక 
నాయకురాలు, పురుషుల జట్టుకు ఒక నాయకుడు ముందు ఉండి ఈ 
నృత్యాలను చేస్తుంటారు. ఒక రకమైన పద్ధతిలో (స్తీ పురుషులు పాటలు 
పాడుతూ ఒకరి నడుముపై ఒకరు చేతులు వేసి పాటకు అనుగుణంగా 
లయబద్ధంగా అడుగులు వేస్తూ వలయాకారంగా తిరుగుతూ నృత్యం చేస్తారు. 
ఇంకో రకమైన పద్ధతిలో స్త్రీ పురుషులు విడివిడిగా వలయాకారంగా నిలబడి, 
ఎవరి చేతులతో వారే చప్పట్లు కొడుతూ ముందుకు మూడు అడుగులు వేసి, 
వెనుకకు మూడు అడుగులు వేస్తూ పాటకు అనుగుణంగా నృత్యం చేస్తారు. 
మరో రకమైన పద్ధతిలో వలయాకారంగా విడివిడిగా నిలబడి అడుగులు వేస్తూ 
నృత్యం చేస్తూ తమ చేతులను ఇరు ప్రక్కలకు మార్చి మార్చి చప్పట్లు కొడతారు. 
ఈ ఆట కోలాటం మాదిరిగా ఉంటుంది. 

భూమి పండుగ సమయంలో గ్రామంలోని పురుషులందరు సామూహికంగా 
వేటకు వెళ్ళి ఏదో ఒక అడవి జంతువును వేటాడి తీసుకు వస్తారు. పురుషులు 
అడవి నుండి తిరిగి వచ్చేంత వరకు గ్రామంలోని స్ర్తీలు రేల పాటలు పాడుతూ 
నృత్యాలు చేస్తారు. స్రీలు ఒకరి భుజాలు ఒకరు పట్టుకొని వలయాకారంగా 
తిరుగుతూ రేల నాట్యం చెస్తారు. సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు. అడ్డ కట్టుగా 
మోకాళ్ళ వరకు చీర కట్టి కుడివైపు పైట వేసుకుంటారు. శిరోజాలను అందమైన 
కొప్పులుగా (కూపారు ముడి) ముడుస్తారు. తలపై పక్షుల ఈకలను ధరిస్తారు. 
పండుగ, వివాహము, జాతర్లు, వెన్నెల రోజుల్లో ఆనందంగా మైమరచి చేసే 
కోయ యువతుల నృత్య భంగిమలు బహు ఆకర్షణీయంగా ఉంటాయి. వారు 
పాడే రేల పాటలలో రేల అంటే “వెన్నెల” అని అర్ధం. వారి జాతి కూడా రేల 
చెట్టు క్రిందనే జన్మించిందనే భావం కూడ ఉంది. 


49 


* తెలంగాణ 


ఒక రేల పాట: 
రేలా రేలయ్యో రేలా రేలా రేరేలా 
సన్నబాదు చెల్లెలే లారిదాదా 
ఎలో చెలో బొలో చెలే లారిదాదా 
వీరలరాజు చెల్లెలే లారిదాదా 
ఎలో చెలో బొలో చెలే లారిదాదా 
అద్దమన్నా నత్ధింకే లారిదాదా 
ఎలో చెలో బొలో చెలే లారీదాదా 
దాని లేబరేయ్యానో లారిదాదా 
ఎలో చెలో బొలో చెలే లారిదాదా 
దానితోడు చెల్లెలే లారిదాదా 
ఎలో చెలో బొలో చెలే లారిదాదా 
ముత్త లచ్చు చెల్లెలే లారిదాదా 
ఎలో చెలో బొలో చెలే లారిదాదా 
ముత్తల జానకి చెల్లెలే లారి దాదా 
ఎలో చెలో బొలో చెలే లారిదాదా 
॥ రేలా రేలా రేరేలా ॥ 
॥ రేలా రేలా రేరేలా ॥ 
॥ రేలా రేలా రేరేలా ॥ 
॥ రేలా రేలా రేరేలా ॥ 
॥ రేలా రేలా రేరేలా ॥ 
॥ రేలా రేలా రేరేలా ॥ 
॥ రేలా రేలా రేరేలా ॥ 
లచ్చల నీరు చెల్లెలే లారీదాదా 
ఎలో చెలో బొలో చెలే లారీదాదా 
లచ్చల రాజు చెల్లెలే లారీదాబా 
ఎలో చెలో లొలో చెలే లారీదారా 
? రేలా రేలా రేరేలా ? 
? రేలా రేలా రేరేలా ? 


2. డోలి నృత్యం: 

కోయ సంఘ వ్యవస్థను ఐదుగురు వ్యక్తులు 
నడిపిస్తారు. వారు: దొర, పటేల్‌, వడ్డె, అడితి బిడ్డ, 
తలపతి. దొర, పటేల్‌ అనుమతి మేరకు తలపతి 
ఆధ్వర్యంలో వడ్డె ఇలవేలుపు (దేవత) కొలుపును 
నిర్వహించగా అడితి బిడ్డ డోలి అనే వాయిద్యాన్ని 
వాయిస్తూ, పాటలు పాడుతూ పడిగె (చిత్రపటం) 
ఆధారంగా కోయల చారిత్రక గాథలను వల్లిస్తాడు. 
ఇలవేల్పును గుట్టపై నుండి జాతర స్థలానికి 
ఎదుర్మోవడానికి, మళ్ళీ తిరిగి సాగనంపడానికి డోలి 
కోయలే ముందుండి వాయిస్తారు. ఈ సందర్భంగా 
వీరు పాటలు పాడుతూ వాద్య శబ్దానికి 
అనుగుణంగా వలయాకారంలో తిరుగుతూ నృత్యం 
కూడా చేస్తారు. 2020 సంవత్సరపు మేడారం జాతర 
నుండి డోలి కోయలది ఒక ప్రత్యేక నృత్యంగా పేరు 


ఆ ఏప్రిల్‌ 2023 


సంపాదించుకుంది. ఇలాంటి డోలి కోయ కళాకారుడు సకినె 
రామచంద్రయ్యకు భారత ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్మారాన్నిచ్చి 
సత్కరించింది. 


8. కొమ్ము నృత్యం: 

కోయలు అడవి దున్నపోతు (గొర్రపోతు) కొమ్ములతో తయారు 
చేసుకున్న 'సింగి అను శిరస్తాణము (టోపి) ధరిస్తారు. తాటాకులతో 
తలపైన బోర్లించుకునే పరిమాణంతో సింగ తయారు చేస్తారు. దాని పై 
మధ్య భాగంలో జానెడు ఎత్తు ఉందేటట్లు తుంచిన నెమలి ఈకలను 
చెక్కుతారు. సింగకు కుడి, ఎడమ వైపుల కొమ్ములను అమర్చుతారు. 
తాటాకులు కనపడకుండా ముదురు రంగు (పచ్చ లేదా ఎరుపు) చీరను 
(పెర్మ కోక) చుట్టుతారు. నెమలి పురికట్ట, కొమ్ముల చుట్టూ చుట్టగా 
మిగిలిన చీరను సింగ వెనుక వైపుకు వదులుతారు. ఇలా తయారైన 
సింగను నర్తకుడు ధరించినప్పుడు అతని తలపై నెమలి ఈకల కట్ట, 
కొమ్ముల జత, నర్తకుని వెనుక తల వెనుక వీపు మీదుగా కొంకులపై 


= 


కజతశన్న చీర మడత మాత్రమె కనిపిస్తాయి - అందంగా. ఇలా పెద్ద 
కోక ధరించిన నర్తకులు చేసే నర్తనం కాబట్టి దీనిని పెర్మ కోక ఆట అని 
కూడా పిలుస్తారేమో. ఈ నర్తకులు పూర్వ కాలంలో కేవలం ధోతిని 
మాత్రమే ధరించేవారనిపిస్తుంది. కాని గత రెండు, మూడు దశాబ్దాల 
కాలంలో వీరు చేతులు లేని బనియన్‌ లేదా టీ-షర్ట్‌, నడుము భాగం 
నుంచి కిందికేమో గీతల లంగాను ధరించడం అలవాటు చేసుకున్నారు. 
ప్రతీ పురుష నర్తకుడు తన ఎడమ భుజం మీదుగా కుడి కాలుపై వేలాడే 
విధంగా నాలుగు అడుగుల పొడవైన డోలకొయ్య (గండ్డ)ను ధరిస్తాడు. 
గండ్డను గుమ్ముడు చెట్టు దుంగతో తయారు చెస్తారు. దుంగ మధ్యలో 
ఫీటు, ఫీటున్నర వ్యాసంతో బోలు చేసి, ఆ బోలును ఒక వైపు ఆవు 
తోలుతోన, మరో వైపు హన్మబండ (అలబండ) తోలుతో మూస్తారు. ఆవు 
తోలుతో మూసిన వైపు అడుగు పొడవుండే చిర్ర (కట్టె) తో వాయిస్తారు, 
హన్మబండ తోలుతో మూసిన వైపు ఎడమ చేతితో వాయిస్తారు. చిర్ర 
మొదట్లో చిన్న రంధ్రం చేసి, దాని గుండా ఒక ఇనుప రింగును దూర్చి, 
దానికి మువ్వలు కూర్చుతారు - వాయిస్తున్నప్పుడు వినసొంపైన శబ్దం 
రావడానికి. అందరూ కాళ్ళకు అందెలు ధరిస్తారు. 


50 


* తెలంగాణ 


నర్తకుల మధ్యలో ప్రధాన పాటగాడు (మేస్త్రీ) ఉండి 
రేల పాటలు పాడుతూ నృత్యానికి నాయకత్వం వహిస్తాడు. 
పాటగాడు చిర్రతో బీటు మారిస్తే మిగతా నర్తకులు కూడా 
బీటు మార్చి, నృత్యాన్ని మారుస్తూ అనుసరిస్తారు. మధ్య 
మధ్య ముసారి కొమ్ము (తూత కొమ్ము /అడవిదున్న 
కొమ్ము) ను ఊదుతూ హుషారు గొలిపే శబ్దాలు చేస్తారు. 
నాట్యం చేసే సమయంలో ఈ ముసారి కొమ్మును 
భుజానికి తగిలించుకుంటారు. వారి నాట్యంలో భాగంగా 
అడవి దున్నపోతుల పోరాటం (పెర్మాం) ఆసక్తికరంగా 
ఉంటుంది. (ప్రేక్షకులు భూమి మీద వేసిన రూపాయల 
నోట్లను లేదా కాగితపు ముక్కలను తాము ధరించిన 
అడవి దున్న కొమ్ము కొనలతో గుచ్చి పైకి తీయడం వంటి 
చిత్ర విచిత్రమైన కళలను ప్రదర్శిస్తారు. 

ఇలాంటి నృత్యాలు పూర్వ కాలంలో మనుగడ 
సాగించినా మధ్యలో కోయల ఆర్థిక స్థితి దిగజారిన 
కాలంలో కనుమరుగయ్యాయి. కాబట్టి ఇలాంటి నృత్యం 
తూర్పు గోదావరి జిల్లా గంగవరం మండలంలోని 
పం[డ్రపోల పంచాయితీలోని కోయదొర కులస్థులకు 
మాత్రమే వచ్చు అని 2016 లో మైపతి అరుణ్‌ కుమార్‌ 
రాశాడు. కాని ఆ తరువాత తెలంగాణలోని అశ్వాపురం 
మండలం కోయ రంగాపురం, ఏటూరునాగారం దగ్గరి 
చినబోయినపల్లి మొదలైన [గ్రామాల కోయలు ఈ 
నృత్యాన్ని నేర్చుకున్నారు. ఇప్పుడు ఈ నృత్యాన్ని మేడారం 
జాతరతో పాటు గంగాలమ్మ, కొండరాజులు, పసరుబోలి, 
పప్పుకొత్త, పలకం, బడ్డి మొదలైన పండుగలు, వివాహాది 
శుభకార్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రదర్శిస్తున్నారు. 


4. కురై నృత్యం: 

సందర్భాన్ని బట్టి 20 నుండి ౩0 మంది పురుషుల 
వరకు కురై నృత్యంలో పాల్గొంటారు. రెండు సన్నాయిలు, 
మూడు మేళాలు ఈ నృత్యంలో ప్రధాన సంగీత 
వాయిద్యాలుగా ఉపయోగిస్తారు. పంచ, బనీను ధరించి 
తలకట్టు కట్టుకొని, చేతిలో తువ్వాలు పట్టుకొని కాళ్లకు 
గజ్జలు ధరించి వలయాకారంగా సంగీత వాద్య శబ్దాలు 
అనుగుణంగా నృత్యాలు చేస్తారు. ఒకరి భుజంపై 
మరొకరు చేతులు వేసి బృంద నాయకుని సైగలను 
అనుసరించి ఈ నృత్యాలు చేస్తారు. 


5. కోలాటం: 


గ్రామాలలో పురుషులు రెండు చేతుల్లో రెండు కోలలు 
ధరించి పరస్పరం ఒకరి కోలలను ఒకరు కొట్టుకుంటూ 
పాటలు పాడుతూ వలయా కారంలో నృత్యం చేసే 
కోలాటం ఆట కోయలలో కూడా ఉంది. అలాగే కోయ 
స్రీలు కూడా ఈ ఆటను ఆడుతుంటారు. 


ఆ ఏప్రిల్‌ 2023 


అనాదిగా వ్యవసాయం చేయడం, రసాయన ఎరువుల వాడకం, 
ప్రకృతి వైపరీత్యాలు, కాలుష్యం తదితర కారణాలవల్ల భూమిలోని 
మట్టి సారం కోల్పోతోంది. ఇప్పటికే భూమి 50 శాతం క్షీణించి 
పంటలకు యోగ్యంగా లేకుండా పోతోందని అధ్యయనాలు 
వెల్లడిస్తున్నాయి. మట్టిని సారవంతంగా, సాగుకు పనికొచ్చేవిధంగా 
ఉంచి, అది ఇసుకగా మారకుండా నివారించాలంటే, వ్యవసాయ 
భూముల్లో కనీసం 8 నుంచి 6 శాతం సేంద్రీయ పదారాలు ఉండటం 
తప్పనిసరి అని ప్రపంచ దేశాలన్నీ కోరుతున్నాయి. దీనికోసమే మట్టిని 
రక్షించు అనే ఉద్యమం ప్రారంభమైంది. 


ప్రపంచవ్యాప్తంగా మట్టి అంతరించి పోకుండా కాపాడేందుకు 
చేపట్టిన ఈ ఉద్యమంలో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు 
ఈశా ఫౌండేషన్‌ కు చెందిన సద్గురు, భారత దేశంలోని వివిధ 
రాష్ట్రాలతోపాటు, (ప్రపంచంలోని వివిధ దేశాలలో ఒంటరిగా 
బైకు పై యాత్ర నిర్వహించారు. మట్టికోసం సద్గురు ప్రారంభించిన 
ఈ యాత్ర గత ఏడాది మార్చి 21న లండన్‌ లో ప్రారంభమై 
యూరప్‌, మధ్య ఆసియా, మధ్యప్రాంచ్యంలోని 27 దేశాలమీదుగా 
సాగింది. దీని ఫలితంగా మొత్తం 74 దేశాలు, భారతదేశంలోని 8 రాష్ట్రాలు, 9 
అంతర్జాతీయ సంస్థలు మట్టిని రక్షించు ఉద్యమంలో అధికారికంగా 
భాగస్వాములయ్యాయి. 

యాత్ర ముగించుకొని గత జూన్‌ 28న కోయంబత్తూర్‌ లోని ఈశా యోగ 
కేంద్రం వద్ద ఉన్న సుప్రసిద్ధ ఆదియోగి వద్దకు చేరుకున్న సద్దురుకి వేలాదిమంది 
ఘన స్వాగతం పలికారు. 100 రోజులపాటు, 30 వేల కిలోమీటర్లు బైకు పై 
ఒంటరిగా ప్రయాణించిన సద్దురుకు సంప్రదాయరీతిలో హారతి, సాంస్కృతిక 
ప్రదర్శనలు, బాణాసంచా వెలుగులతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ 
సందర్భంగా సద్దురు మాట్లాడుతూ, ప్రమాదకరమైన ప్రయాణం అయితే అయి 
పోయింది.కానీ, మనం చేయవలసిన కష్టమైన పని ఇప్పుడు మొదలవుతుంది 
అని అన్నారు. మట్టిని సంరక్షించడం, పునరుజ్జీవింపచేయడం కోసం ఒక 
విధానాన్ని రూపొందించడం కోసం సద్దురు వివిధ దేశాలలో పర్యటిస్తూనే 
ఉన్నారు. మట్టిని పరిరక్షించేందుకు జాతీయ పాలసీ విధానాలలో మార్పులు 
తీసుకురావడమే ఈ ఉద్యమ లక్ష్యం. అటువంటి సంస్కరణలను అమలు 


51 


SOIL 


al ప్రకారం మట్టి క్రీణత ఇదే వేగంతో కొనసాగితే, 


* తెలంగాణ 


చేయడంలో ప్రజల గళం అత్యంత కీలకమైనది, ఇది 
ఈ ప్రయాణంతో ఆగిపోకూడదు. ప్రతిరోజూ కనీసం 
10 నిముషాలపాటు మట్టిగురించి కొత్తవారితో 
మాట్లాడాలని సద్గురు బోధించారు. 
సద్గురు తన యాత్ర సందర్భంగా ఐవరీ కోస్ట్‌లో 
జరిగిన యునైటెడ్‌ నేషన్స్‌ కన్వెన్నన్‌ టు కాంబాక్ట్‌ 
డెసర్టిఫికేషన్‌ వారి సదస్సులో ప్రసంగించారు. ఈ 
సదస్సులో 197 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. 
అలాగే, దావోస్‌ లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ 
ఫోరంలో కూడా ఆయన ప్రసంగించారు. ఈ రెండు 
కార్యక్రమాలలో సద్గురు రాజకీయ, వ్యాపార, 
సాంస్కృతిక నాయకులను ఉద్దేశించి 
ప్రసంగించారు. అతివేగంతో జరుగుతున్న 
భూమి ఎడారీకరణను ఆపడంకోసం తక్షణ 
పాలపీ ఆధారిత చర్యలు అమలయ్యేలా 
సహకరించాలని కోరారు. ఒక అంచనా 


2050 సంవత్సరం నాటికి, అంటే, ఇప్పటి నుంచి 
మూడు దశాబ్దాలలోపే 90 శాతం మట్టి ఎడారిగా 
మారిపోగలదని అంటున్నారు. 

ఇప్పటివరకూ 74 దేశాలు మట్టిని అంతరించి 
పోకుండా కాపాడతామని (ప్రతిజ్ఞ చేశాయి. అలాగే, 
మన దేశంలోని గుజరాత్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, 
మధ్యప్రదేశ్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేళ్‌, కర్ణాటక తదితర 
రాష్ట్రాలు మట్టిని రక్షించేందుకు ఈశా జెట్‌ రీచ్‌తో 
ఒప్పందాలు చేసుకున్నాయి. మట్టితో మానవాళికి ఉ 
న్న సంబంధాన్ని రక్షించడానికి, పునరుజ్జీవింప 
చేయడానికి జరుగుతున్న ప్రపంచస్థాయి ఉద్యమం 
ఇది. దీనికి ప్రపంచ నాయకులు, కళాకా రులు, 
నిపుణులు, రైతులు, ఆధ్యాత్మిక గురువులు, స్వచ్చంద 
సంస్థలు మద్దతునిస్తున్నాయి. మట్టిని రక్షిస్తా మని 
ప్రతిఒక్కరూ ప్రతిజ్ఞ చేయవలసిన తరుణమిది. 

త్రి 


ఆ ఎప్రిల్‌ 2023 


- కలవల శ్రీనివాసరావు 


సమాజహితం కోసం పనిచేయాలని... ప్రజల 
బాగుకోసం సేవచేయాలనే తపన పదే పదే 
ఆ యువకుని మదిలో మెదులుతుండేది. ఆయన 
కుటుంబ వాతావరణం కూడా అందుకు కొంత కారణం 
అయ్యింది. జీవితం స్థిరపడిపోయింది. ఇక హాయిగా 
బ్రతికేయడమే అని. అంతా అనుకుంటున్న తరుణంలో.. 
కొన్ని సంవత్సరాలపాటు (శ్రమించి సాధించిన ఉన్నత 
ఉద్యోగాన్ని ఒక్క పూటలో వదిలేసి. సివిల్స్‌ బాట పట్టాడు. 
మళ్ళీ కఠోర దీక్ష నిరంతర (శ్రమతో పోరాడాడు. 
జయించాడు. ఏకంగా సివిల్స్‌లో జాతీయ స్థాయిలో 16వ 
ర్యాంక్‌, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రథమ స్థానం 
సాధించాడు. తనేంటో నిరూపించాడు. అనుకున్న లక్ష్యాన్ని 
అందుకోగలిగాడు. ఉన్నత విద్యార్జన పట్ల మక్కువతో 
ఉన్న శశాంక తన అభ్యాసాన్ని పూర్తి చేసి ఉద్యోగం 
పొందినా.. ఇంకా ఏదో సాధించాలనే మనసులో ఉన్న 
కోరిక చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేయించింది. 
ఆ సంస్థ అధికారులు సెలవు పెట్టి అనుకున్న లక్ష్యాలు 
సాధించవచ్చని సలహా ఇచ్చినా, ఉన్నత లక్ష్యాలను 
సాధించడానికి మనసు పూర్తిగా లగ్నం చేయలేక 
పోతానని, చేస్తున్న ఉద్యోగానికి తగిన న్యాయం 
చేకూర్చలేనని, అందువల్లనే రాజీనామా చేస్తున్నానని, 
సున్నితంగా, నిర్మాహమాటంగా చెప్పగలగడం శశాంక 
స్పష్టమైన వ్యక్తిత్వానికి నిదర్శనం. 

మహబూబాబాద్‌ కలెక్టర్‌ కె. శశాంక,, నూటికి 
నూరుపాళ్లు మన తెలంగాణబిడ్డ...!! పుట్టిందీ, పెరిగిందీ 
హైదరాబాద్‌ అయినా మూలస్థానం నల్గొండ జిల్లా 
మోత్యూరు, గుండాల ప్రాంతం.. తల్లిదండ్రులు ఇద్దరూ 
ప్రభుత్వ ఉద్యోగులే. అమ్మ తెలుగు ఉపాధ్యాయురాలు 


59 తెలంగాణ * ఏప్రిల్‌ 2023 


ఆమె ప్రభావంతోనే. శశాంక తెలుగుభాష పైనా, సాహిత్యంపైనా చిన్ననాటి 
నుండి మంచి అభిరుచి పెంచుకున్నారు. నాన్న ఇండియన్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మా 
ఇనిస్టిట్యూట్‌లో ఉద్యోగి. ఆ. ఆదర్శ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద 
కుమారుడికి ఆదిత్య, చిన్న కుమారునికి శశాంక అని పేర్లు పెట్టుకున్నారు. 
పేర్ల ఎంపికలోనే ఆ.. తల్లిదండ్రుల గొప్పదనం మనకు తెలుస్తున్నది. ఆదిత్య 
అంటే సూర్యుడు...! శశాంక అంటే చంద్రుడు.. అంతటి గొప్ప తల్లిదండ్రులు 
పెంపకంలో పెరిగిన ఆ ఇద్దరు పిల్లలు గొప్ప ప్రయోజకులే అయ్యారు. చదువు 
అంతా హైదరాబాదులోనే. 

హైదరాబాదులోని ఎయిడెడ్‌ సంస్థ అయిన స్వామి వివేకానంద సెంటినరీ 
హై స్కూల్లో పదవ తరగతి, లిటిల్‌ ఫ్లవర్‌ ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలో 
ఇంటర్మీడియట్‌ ఎం.ఈ.సి.తో చేశారు. ఆ కాలంలో ఇంటర్మీడియట్‌ 
విద్యార్థులంతా ఎంపీసీ, బైపిసిల వైపు పరుగులు పెడుతుంటే శశాంక మాత్రం 
అందుకు భిన్నంగా ఎంఈసిని ఎంచుకోవడం తన స్పష్టమైన ఆలోచనకు 
నిదర్శనం. ఉస్మానియా యూనివర్సిటీలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆప్‌ 
కామర్స్‌లో బి.కాం. ఆనర్స్‌ పూర్తి చేశారు. 2008లో చార్జెడ్‌ అకౌంటెంట్‌ 
కోర్సు చేసి ఒక సబ్జెక్ట్‌లో ఫెయిల్‌ అయినా పట్టుదలతో ఆలిండియా 49వ 
ర్యాంకు సాధించారు. ఎర్నస్ట్‌ అండ్‌ యంగ్‌ (ఇ అండ్‌ వై) (ప్రయివేట్‌ 
లిమిటెడ్‌లో అడ్వయిజరీ సర్వీస్‌ లో ఉన్నత ఉద్యోగంలో చేరారు. 

మూడు సంవత్సరాల పాటు హైదరాబాద్‌ కేంద్రంగా ఉద్యోగం చేస్తూ 
పదమూడు రాష్ట్రాలలో పర్యటించి ఆయా ప్రాంతాల అభివృద్ధి, స్థితిగతులు 
ఉన్నతమైన ఆలోచనలు స్ఫురింప చేశాయి. శశాంక మంచి స్థాయికి ఎదిగాడని 
ప్రశంసించినా తన తండ్రి సంతృప్తి చెందలేదన్నది శశాంక (గ్రహించారు. 
జీవితం అంటే ఇది మాత్రమె కాదు. మరేదో ఉంది అంటూ వ్యవస్థ పై దృష్టి 
సారించారు. అభ్యుదయ భావాలు పుణికిపుచ్చుకున్న శశాంక ఎలాగైనా వ్యవస్థ 
పై పట్టు సాధించాలని, సమాజానికి మార్గదర్శకంగా నిలవాలని ప్రయత్నాలు 
ప్రారంభించారు. అప్పటికే ఆయన సోదరుడు ఆదిత్య ఎం.యస్‌ చేసి సాఫ్ట్‌వేర్‌ 
ఉద్యోగిగా స్థి స్థిరపడ్డారు. తాను మరో కార్పోరేట్‌ కంపెనీలో చాలా. మంచి 
ఉద్యోగంలో “ఉన్నాకానీ... . జనంలోకి వెళ్ళాలనే తన ఆలోచన. సమాజహితం 
కోసం పనిచేయాలనే తన అంతరంగం పదే. పదే శశాంకను ఉక్కిరిబిక్కిరి 
చేసేవి. తెలుగు ఉపాధ్యాయురాలిగా అమ్మ చెప్పిన పాఠాలు. ప్రభుత్వ ఉద్యోగిగా 
ఉన్న నాన్న ప్రభావం. గుండాల ఎంపిడిఓగా పనిచేసిన పెదనాన్న, ప్రభుత్వ 
కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసిన పెదమామయ్యలతో అనేక సందర్భాల్లో సాగిన 
చర్చాగోష్టీ, సంభాషణలు, విసృత చర్చలు శశాంకను సివిల్స్‌ వైపు ఆకర్షిత్రుణ్ణి 


53 


* తెలంగాణ 


చేసాయి. ఏళ్ళకు ఏళ్ళు కష్ట కష్టపడినా, ర కందరికో 
మాత్రమే దక్కే ఉన్నత ఉద్యోగాన్ని ఒక్క లేఖతో 
వదిలేసి శశాంక ఢిల్లీ వెళ్ళారు. అక్కడే సివిల్స్‌ శిక్షణ 
తీసుకొని 2011లో మొదటిసారి పరీక్షలకు 
హాజరయ్యి మెయిన్స్‌ వరకు మాత్రమే చేరుకో 
గలిగారు. అయినా లక్ష్యం వీడకుండా మరింత 
బలంగా ముందుకుసాగారు. 2012 లో జాతీయ 
స్థాయిలో 16వ ర్యాంక్‌తో శశాంక ఐఏఎస్‌ 
(ఇండియన్‌ సివిల్‌ సర్వీసె సెస్‌)గా ఎంపికయ్యారు. 
విద్య, వైద్య, ఆరోగ్య వ. పట్ల తనకుఅమితాసక్తి 
అని శశాంక చెప్తుంటారు. భావి భారత పౌరులకు 
మంచి విద్య, ప్రజలకు మంచి ఆరోగ్యం, వైద్యం 
అందించగలిగితే దేశం అభివృద్ది పథంలో ముందుకు 
సాగుతుందనేది తన విశ్వాసం. 

నాడు ఆంధ్రప్రదేశ్‌ కు కేటాయించిన అధికారి 
శశాంక స్వంత రాష్ట్రం తెలంగాణకు కేటాయించ 
బడ్డారు. రాష్ట విభజన అనంతరం తెలంగాణ 
క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారిగా వివిధ హోదాలలో పలు 
జిల్లాలలో పనిచేశారు. లక్ష్యం ఉన్నతంగా ఉండి. 
విజయం సాధించాలనే పట్టుదల బలంగా ఉన్నప్పుడు 
ప్రతివ్యక్తి జీవితంలోనూ పండువెన్నెలలు కురుస్తూనే 
ఉంటాయని నిరూపించిన శశాంక లాంటి ఒక గొప్ప 
అధికారి మన మానుకోట జిల్లాకు పాలనాధికారిగా 
రావడం యువతకు స్ఫూర్తిదాయకం. 

ప్రజలకు సేవచేయాలనే గొప్ప సంకల్పమే 
అడుగడుగునా తన జీవితంలో కనిపించే శశాంక 
లాంటి యువపాలనాధికారి పర్యవేక్షణలో 
మహబూబాబాద్‌ జిల్లా మరింతగా అభివృద్ధిపథంలో 
ముందుకు సాగుతుందని జిల్లా ప్రజల ప్రగాఢ 
విశ్వాసం. శశాంక సార్‌ మానుకోట ప్రజలపై 
అభివృద్ధి వెలుగులు ఆనందపు వెన్నెలలు 
కురిపించాలని జిల్లావాసులు కోరుతున్నారు. 


@ 
ఆ ఏప్రిల్‌ 2023 


ఒక్క ట్రాక్టర్లే కాదు, తెలంగాణ 
ప్రజలు మోటార్‌ కార్ల కొనుగోలు 
కూడా రికార్డు స్థాయిలో ఉంది. 
తెలంగాణ ఆవిర్భావం అనంతరం 
11,44,260 కార్లు కొనుగోలు 
చేశారు. అన్ని రకాల వాహనాలను 
పరిశీలిస్తే, తెలంగాణలో 2014 
జూన్‌ కన్నా ముందు 71 లక్షల 52 
వేల 808 ఉండగా, ప్రస్తుత 2028 
ఫిబ్రవరి మూడవ వారం వరకు 
వీటి సంఖ్య కోటి 58 లక్షల 75 
లకు పెరిగింది. రాష్ట్రంలో 
వాహనాల వృద్ధి తెలంగాణాలో 
పెరిగిన సంపద, ఆర్థిక 
పురోభివృద్ధికి ప్రత్యక్ష ఉదాహరణగా 
స్పష్టమవుతోంది. 

తలసరి ఆదాయం అభివృద్ధిలో 
తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఇతర 


ఛో! తెలంగాణ * ఏప్రిల్‌ 2023 


రాష్టాలకన్నా వృద్ధిని సాధిస్తోంది. నుంచి 22 శాతానికి పెరిగింది. 
దార్శనికులు, అభివృద్ధి కాముకులైన రాష్ట 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టి అమలు 


చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలితాల 


తలసరి 
ఆదాయం వివరాలు 


రైతులకు వివిధ పథకాల వర్తింపు 
సంవత్సరం (రూ.లలో ) 


తెలంగాణ రాష్ట ఆవిర్భావం అనంతరం 


ప్రభావం వల్ల 2014-23 సంవత్సరంలో bes ll చేపట్టిన వివిధ విప్లవాత్మక చర్యలతో కోటి ఎకరాల 
రూ. 1,24, 104లుగా ఉన్న తలసరి Ne మాగాణి అనే నినాదం వాస్తవరూపాన్ని 
ఆదాయం 2022 - 28 నాటికి రూ. 2016-17 1,59,395 సంతరించుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 
3,17,115లకు చేరింది. 2021-22 ఎగర 179990 వానాకాలం, యాసంగిలకు కలిపి కోటి ఇరవై 
ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం AHS ౧ ౨|౦ ఎకరాల్లో వరి సాగవుతోంది. దేశంలో వరి ధాన్యం 
రూ. 2,75,443లుగా ఉండగా, గత 2919520 2.31578 ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో తెలంగాణ ద్వితీయ 
ఏడాదికన్నా ఈ ఏడాది, (2022-28 ప శ స్థానంలో ఉంది. రైతు బంధు స్మీమ్‌ కింద 
సంవత్సరంలో) 15 శాతం వృద్ధి రేటు 202122 _ 2,75,443 ఇప్పటివరకు రూ. 65,191 కోట్ల నగదు నేరుగా 
202223 slr ll 


నమోదయింది. కోవిడ్‌తో లాక్‌ డౌన్‌ 
ఉన్నప్పటికీ 2020-21లో తలసరి 
ఆధ్యాయంలో పెద్దగా మార్చు లేదు. 


తగ్గిన రైతు ఆత్మహత్యలు 


రైతుల ఖాతాలలో జమయ్యాయి. 40.75 లక్షల 
రైతులకు రూ. 17,351 కోట్లు రుణ మాఫీ 
చేశారు. రైతు బీమా కింద మరణించిన 97,913 
రైతుల కుటుంబాలకు రూ. 4,895 కోట్లను బీమా 
మొత్తంగా అందించారు. 


రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు అనుకూల విధానాల వల్ల 
తెలంగాణలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి. తెలంగాణ 
రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు చాలా తగ్గాయని కేంద్ర వ్యవసాయ 
శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఇటీవల పార్లమెంటులో కూడా 
ప్రకటించారు. 

నేషనల్‌ (క్రైం రికార్డ్స్‌ బ్యూరో (ఎన్సీఆర్‌వీ) నివేదిక ప్రకారం 
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు భారీగా తగ్గినట్లు వెల్లడించారు. 
2017లో 846 మంది, 2018లో 900 మంది రైతులు ఆత్మహత్య 
చేసుకున్నారని తెలిపారు. ఈ సంఖ్య 2019లో 491కి, 2020లో 466కు, 
2021లో 352కు తగ్గినట్లు వివరించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 
తెలంగాణలో రైతు బంధును అమలు చేయడంతోపాటు 
వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, పంట ఉత్పత్తులకు 
సరైన మద్దతు ధరతో కొనుగోలు, వ్యవసాయ 
యాంత్రీకరణ, సమృద్ధిగా సాగునీరు 
అందిస్తుండటంతో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా 
తగ్గినట్టు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

రైతుల ఆత్మహత్యల్లో మహారాష్ట దేశంలోనే 
మొదటి స్థానంలో కొనసాగుతున్నది. ఆ రాష్ట్రంలో 
2020లో 2,567 మంది రైతులు ఆత్మహత్య 
చేసుకున్నారు. 2021లో ఈ సంఖ్య 2,640 కు 
పెరిగింది. ఈ జాబితాలో కర్ణాటక రెండో స్థానంలో 
నిలిచింది. ఆ రాష్టంలో 2020 లో 1,072 మంది, 
2021లో 1,170 మంది రైతులు ఆత్మహత్య 
చేసుకున్నారు. 2017లో దేశ వ్యాప్తంగా జరిగిన రైతు 
ఆత్మహత్యల్లో తెలంగాణ నుంచి 15 శాతం ఉండగా.. 
2021లో ఇది 6.61 శాతానికి తగ్గింది. కానీ, ఇదే 
సమయంలో ఈ ఆత్మహత్యల రేటు మహారాష్ట్రలో 
40.773 నుంచి 49. 64 శాతానికి, కర్ణాటకలో 19.42 


55 


కాళేశ్వరం తదితర ప్రాజెక్టులను పూర్తి 
చేయడం, సకాలంలో ఎరువులను అందించడం, 
నకిలీ విత్తనాలను అరికట్టడం, వ్యవసాయోత్పత్తుల 
గిట్టుబాటు ధరతోపాటు సరైన మార్మెటింగ్‌ 
సదుపాయాలను కల్పించడం ద్వారా తెలంగాణలో 
గణనీయంగా ఆర్థికాభివృద్ధి జరగడం, తద్వారా 
రాష్ట్రం వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధి 
దేశంలోని ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా మారింది. 


తెలంగాణ * ఏప్రిల్‌ 2023 


ఒకప్పుడు పాలమూరు అంటే కరువు, వలసలు, ఆకలి. కానీ ఇప్పుడు పాలమూరంటే పచ్చదనం, ప్రకృతి, అభివృద్ధి, 
పర్యాటకం. రెండు పూటలా తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి నుండి నేడు పాలమూరు పర్యాటక రంగం వైపు 
దూసుకుపోతున్నదంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు నేతృత్వంలో అన్ని 
రంగాలను అభివృద్ధి చేయడంలో భాగంగా పర్యాటక రంగానికి కూడా పెద్దపీట వేస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 
తెలంగాణ రాష్ట్రంలో కనీసం పర్యాటక వూసే లేకుండా పోయింది. అలాంటిది తెలంగాణ రాష్ట్రం ఏర్నాటెన తర్వాత 
రాష్ట్రంలో పర్యాటక రంగానికి కొత్త ఊపు వచ్చింది. తెలంగాణ పర్యాటకం రాష్ట్రంలోనే కాకుండా, దేశ, అంతర్జాతీయ 
స్థాయిలో కూడా కీర్తిని సాధిస్తున్నది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయటం, నూతన 
పర్యాటక ప్రాంతాలను గుర్తించడం, ప్రతి నియోజకవర్గంలో ట్యాంక్‌ బండ్లను అభివృద్ధి చేయటం, ఊరూరా పల్లే ప్రకృతి 
వనాలు, పట్టణ ప్రకృతి వనాలు, ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే ఎన్నో పర్యాటక సౌకర్యాలను కల్పిస్తున్నది. 


- ఉప్పర వెంకటేశ్వర్లు 


పర్యాటక అభివృద్దిలో భాగంగా రామప్ప 
దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు 
తీసుకురావడం, పోచంపల్లి గ్రామానికి ప్రపంచ పర్యాటక 
గ్రామంగా గుర్తింపు రావటంతో రాష్ట ప్రభుత్వ కృషి 
అర్థమవుతున్నది. దేశంలో ఎక్కడా నిర్మించని విధంగా 
యాదాద్రి. దేవాలయం నిర్మాణం, భద్రాచలం, 
వేములవాడ రాజన్న ఆలయం, కొండగట్టు అంజన్న 
ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం, అంతేకాక 


56 * అెలంగాణ * ఏప్రిల్‌ 2023 


నాగార్జున కొండలో బౌద్దుల ప్రాముఖ్యతను విశ్వవ్యాప్తం చేసేలా బౌద్ధవనం 
ప్రాజెక్టు, లక్కవరం కేబుల్‌ బ్రిడ్జి, హైదరాబాదులోని దుర్గం చెరువు బ్రిడ్జి 
ఇలాంటివి ఎన్నో మరెన్నో పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసింది. 

ఇందులో భాగంగానే మహబూబ్‌ నగర్‌ జిల్లాను కూడా పర్యాటక రంగంలో 
ముందుకు తీసుకు వెళ్లేందుకు రాష్ట్ర ఎక్సైజ్‌ క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక 
శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌ గౌడ్‌ నేతృత్వంలో అనేక పర్యాటక అభివృద్ధి 
కార్యక్రమాలను చేపట్టడం జరుగుతున్నది. ఇక్కడ దేశంలోనే అతి పెద్దదైన 
2097 ఎకరాలు కలిగిన కేసీఆర్‌ అర్బన్‌ ఎకో పార్మును అభివృద్ధి చేయడం 
జరిగింది. ఈ ఎకో పార్కులో నక్షత్ర వనాలు, అడ్వెంచర్‌ పార్కులు, సాహస 
క్రీడలు, రైన్‌ పార్క్‌ బోటింగ్‌, ట్రెక్కింగ్‌ ఒక రోజు మొత్తం కేసీఆర్‌ ఎకో పార్కులో 
గడిపే విధంగా పర్యాటకులకు వసతులున్నాయి. అంతేకాదు ఇక్కడ రాత్రి బస 
చేసేందుకు కూడా వసతులున్నాయి. 

దీంతోపాటు, మహబూబ్‌ నగర్‌ పట్టణం నడిబొడ్డులో సుమారు 100 కోట్ల 
రూపాయల వ్యయంతో షాప్‌ ట్యాంక్‌ ఎంతె వు అభివృద్ధి చేయడం 
జరుగుతున్నది. 15 కోట్ల రూపాయల వ్యయంతో సస్పెన్షన్‌ బ్రిడ్జ్‌, ఐలాంద్‌, 
ఐలాంద్‌ చుట్టూ అందమైన రెస్టారెంట్లు, కేప్‌ లు, ఉదయం, సాయంకాలపు 
నడకకు నెక్లెస్‌ రోడ్‌, చిన్న చిన్న ఫంక్షన్లు, పెళ్లిళ్లు నిర్వహించుకునేందుకు నీటి 
మధ్యలో ఐలాండ్‌ ను అభివృద్ధి చేస్తున్నారు. దీనికి పక్కనే శిల్పారామాన్ని 
అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. హైదరాబాద్‌ శిల్పారామానికి మించి 
ఇక్కడ శిల్పారామం నిర్మించాలన్నది పర్యాటక మంత్రి (్రీనివాస్‌ గౌడ్‌ కల. ఈ 
శిల్పారామంలో ఫంక్షన్‌ హాల్‌, రెస్టారెంట్‌, ఇండోర్‌ ఆడిటోరియంతో పాటు, 
చిన్న పిల్లల అడ్వెంచర్‌ పార్కులు, సైకిల్‌, బైక్‌ రేస్‌ వంటివి ఏర్పాటు 
చేస్తున్నారు. 

ఒకప్పుడు మహబూబ్‌ నగర్‌ పట్టణానికి 14 రోజులకు ఒకసారి తాగునీరు 
వచ్చేది. అలాంటిది రాష్ట ప్రభుత్వం తీసుకు వచ్చిన మిషన్‌ భగీరథ వల్ల 
ఇప్పుడు ప్రతిరోజు తాగునీరువస్తున్నది. పట్టణం చుట్టుపక్కల ఐటీ పార్కు ఫుడ్‌ 
పార్కు చిన్న చిన్న పరిశ్రమల ఏర్పాటు, వ్యవసాయ అభివృద్ధి, నూతన 
కలెక్టరేట్‌, బైపాస్‌ రహదారుల అభివృద్ధితో ఇక్కడ ఉపాధి అవకాశాలు 
మెరుగవడమే కాకుండా, ప్రతి ఒక్కరికి ఇక్కడే ఉపాధి దొరికే విధంగా 
అవకాశాలు వచ్చాయి. దీని ఆధారంగా పట్టణం బాగా అభివృద్ధి చెందింది. 
జడ్చర్ల నుండి మహబూబ్‌ నగర్‌ పట్టణంకు 4 లైన్ల రహదారి, పట్టణం చుట్టూ 
బైపాస్‌ రహదారులు, బైపాస్‌ రహదారి మధ్యలో సెంట్రల్‌ మీడియమ్‌, 
రహదారికి ఇరువైపులా పొడవాటి పెద్ద చెట్లు, పలువరసలతో కూడిన పూల 
మొక్కల పెంపకం, రహదారి మధ్యలో సెంటర్‌ లైటింగ్‌, ఎల్‌ ఈ డి లైటింగ్‌, 
కూడళ్ల అభివృద్ధి పట్టణానికి అందం వచ్చింది. 

ఇదేకాక పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో 750 సంవత్సరాల చరిత్ర 
కలిగిన పిల్లలమర్రి పర్యాటక ప్రాంతం కూడా ఇందుకు ఒక కారణం. ఆసియా 
ఖండంలోనే రెండవదైన పురాతన మర్రి వృక్షం, ఆర్మిలాజికల్‌ మ్యూజియం, 
వప బ్రా సైన్స్‌ మ్యూజియం, జింకల పార్మును సందర్శించేందుకు 
పర్యాటకులకు ఒక రోజు చాలదు. 

మహబూబ్‌నగర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్యంకొండ 
ఆధ్యాత్మిక క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట ఎక్సైజ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ వి. 
శ్రీనివాస్‌ గౌడ్‌ పట్టువదలని విక్రమార్కుడిలా కృషి చేస్తున్నారు. ఇందులో 
భాగంగా మన్యంకొండ దివ్య క్షేత్రం అభివృద్ధికై ప్రభుత్వం 87 కోట్ల 
రూపాయలను విడుదల చేసింది. ఈ మొత్తంతో మన్యంకొండ అభివృద్ధికి పలు 


57 


* తెలంగాణ 


కార్యక్రమాలను చేపడుతున్నారు. మన్యంకొండకు, 
తిరుపతికి సారూప్యం ఉంది. తీరితే తిరుపతి, 
తీరకుంటే మన్యంకొండ అనే నానుడి ఇక్కడ 
ప్రజలలో ఉంది. పేదల తిరుపతిగా, తిరుమల 
తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండలో చెక్కని 
శిల, ఉలి ముట్టని పాదాలతో ఇక్కడ స్వామి 
వెలిశాడు. ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే 
తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నంత 
భాగ్యం కలుగుతుందని మహబూబ్‌నగర్‌ జిల్లా 
ప్రజల విశ్వాసమే కాకుండా, చుట్టుపక్కల జిల్లాలు, 
రాష్ట్రాల ప్రజలు కూడా విశ్వసిస్తారు. ప్రతి 
సంవత్సరం జనవరిలో నిర్వహించే మన్యంకొండ ణీ 
లక్ష్మీ వెంకటేశ్వర స్వామి (బ్రహ్మోత్సవాలకు తెలుగు 


రాష్ట్రాల నుండే కాక, ఇతర రాష్ట్రాల నుండి కూడా 
ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివస్తారు. అలాంటి 
ఈ అద్భుతమైన క్షేత్రంలో నాలుగు లైన్ల రహదారి, 
సెంట్రల్‌ మీడియమ్‌, పొడవాటి మొక్కల పెంపకం, 
చెరువు,కోనేరు అభివృద్ధి, అదే విధంగా రాష్ట్రంలోనే 
ఎక్కడ లేని విధంగా మొదటిసారిగా మన్యం 
కొండపైకి వెళ్లేందుకు అత్యంత “ఆధునిక రోప్‌ వే” 
ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇవే కాక అత్యాధునిక 
అన్నదాన సత్రం, కళ్యాణ మండపాలు, వసతి 
గృహాలు వంటివి నిర్మించడం జరుగుతున్నది. ఇవన్నీ 
పూర్తయితే పాలమూరుకు వచ్చిన పర్యాటకులు 
ఒకరోజు ఏంటి రెండు రోజులు సులభంగా 
గడపవచ్చు. 

® 


9 ఏప్రిల్‌ 2023 


అభ్యుదయ తెలంగాణ 


ఈ పుస్తక రచనకు 
పూనుకున్న రచయిత కన్నోజు 
మనోహరాచారి గతంలో 
ప్రమాణ స్వీకారం నుంచి 
ప్రమాణ స్వీకారం దాకా అనే 
పేరుతో ఒక పుస్తకాన్ని 
వెలువరించారు. ఇందులో 
తెరాస పార్టీ ఆవిర్భావం నుంచి | 
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు జరిగిన అన్ని 
పరిణామాలను సోదాహరణంగా వివరిస్తూ ఒక 
మంచి రచనను అందించారు. ఇపుడు మలి 
ప్రయత్నంగా 'తెలంగాణ అభ్యుదయం - దేశానికి 
మహోదయం పేరుతో చేసిన రచన ఇది. ఈ 
పుస్తకంలో కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత 
అమలు చేసిన సంక్షేమ పథకాల ఫలితాలతో రాష్ట్రం 
ఏ విధంగా సుభిక్షమయ్యింది అనే వివరాలను 
సోదాహరణంగా, చూడ చక్కని ఫొటోలతో 
పుస్తకాన్ని చక్కగా తీర్చిదిద్దారు. 

మొత్తం పద్దెనిమిది విభాగాలుగా విశ్లేషించడం 
జరిగింది. ఇందులో “అన్నపూర్ణ తెలంగాణ” అనే 
అంశంతో మొదలు పెట్టి, దాదాపుగా ప్రధాన సంక్షేమ 
పథకాలన్నింటినీ పేర్కొంటూ, తద్వారా జరిగిన 
అభివృద్ధి ఫలాలను వివరిస్తూ వచ్చారు. ఇక ఆఖరుగా 
'తెలంగాణ అభివృద్ది బాటలోనే భారతదేశ అభివృద్ధిని 
సాధించాలి” అని కేసీఆర్‌ విజన్‌ గురించి వివరించడం 
జరిగింది. ఈ పుస్తకం సంక్షేమ పథకాల తీరుతెన్నులు 
వాటి ద్వారా జరిగిన అభివృద్ధి గురించి తెలుసుకోగోరే 
వారికి, ప్రధానంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న 
విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా వుంటుంది. ఈ 
పుస్తక రచనకు పూనుకున్న రచయిత ఆయా 
వివరాలను గుకరించడానికి” పడిన తమకు 
అభినందనలు. ఇది ఒకరకంగా ప్రభుత్వ కర పత్రిక 
లాంటిదని చెప్పవచ్చు. 

పుస్తకం పేరు : తెలంగాణ అభ్యుదయం - 

దేశానికి మహోదయం 
రచయిత : కన్నోజు మనోహర చారి 

పేజీలు : 150 వెల: రూ. 300 

ప్రతులకు : తెలంగాణ పబ్లికేషన్స్‌ 

1-1-89/15, ఫ్లోర్‌ -1, 

RTC x రోడ్‌, హైదరాబాద్‌ -020. 


bps 
re aad 


జ 


ఎమ్మే 


సినిమాయే జీవితం 


నూట ఇరవై యేండ్లకు పైబడ్డ 
భారతీయ సినీ చరిత్రలో ఎన్నో మైలు | ఇ ప 


రాళ్లు. అందులో తెలుగు సినిమాకు |క్రణాజికడేుక్ణి స్య 
దాదాపు ఎనిమిది, తొమ్మిది దశాబ్దాల కవత కష 


చరిత్ర వుంది. ఇందులో తొలినాళ్ళ |. 
నుండి కూడా ఆంధ్రా వాళ్ల ఆధిపత్యమే |" 
కొనసాగింది. తెలంగాణ వారి అస్తిత్వం | 
వున్నా ఆ విషయాన్ని వారు కూడా | 
బయటికి _ చెప్పుకోలేని పరిస్థితి. |, 
అటువంటి పరిస్థితులలో చిల్లర | aE 
దేవుళ్ళు (తిరునగరి) మాధవరావు 
తన ఇరవైమూడో యేట మద్రాసులో ro WY? 
అడుగు పెట్టి రెండు సంవత్సరాలపాటు నానా 
కష్టాలు పడి 1960సం.లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా తన ప్రస్థానాన్ని 
మొదలు పెట్టి తెలుగు చిత్ర రంగంలో తనదైన ముద్రను వేయగలిగారు. 
తాళిబొట్టు చిత్రంతో దర్శకుడిగా పరిచయమైనా, పునాదిరాళ్ళు 
సినిమాతో విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. 

ఈ పుస్తకంలో రచయిత హెచ్‌. రమేష్‌ బాబు మాధవరావు 
జీవితం-సినిమాలు పేరిట రచన చేపట్టినా ప్రధానంగా చిల్లరదేవుళ్ళు 
విశేషాలను ఎక్కువగా వివరించారు. ఇక్కడ పేర్కొనవలసిన అసలు 
విషయం ఏమిటంటే ఇపుడు చిల్లర దేవుళ్ళు సినిమా (ప్రింటే 
అందుబాటులో లేదు. ఆ సినిమా గురించి, దర్శకుని గురించి 
తెలుసుకోవాలంటే ఈ పుస్తకమే ఆధారం. రచయిత రమేష్‌ బాబు 
విషయ సేకరణలో చాలా చాలా కష్టపడ్డ విషయం, ఈ పుస్తకం చదివితే 
మనకు అవగతమౌతుంది. దర్శకుడు మాధవరావు తన దర్శకత్వంలో 
తీసిన ఆరు చిత్రాల వివరాలు ఇందులో పొందుపరిచారు. సినిమా 
చరిత్రను వివిధ కోణాలలో ఆవిష్కరించిన రచయిత రమేష్‌ బాబు ఈ 
పుస్తకాన్ని తీర్చిదిద్దిన తీరు అమోఘం అని చెప్పాలి. సినీ ప్రేమికులే 
కాకుండా పుస్తక ్రేమికులందరూ ఈ పుస్తకాన్ని విధిగా చదివి 
తీరవలసిందేనని చెప్పాలి. ఈ రచనకు పూనుకున్న రచయితను ఎంత 
అభినందించినా అది తక్కువే అవుతుంది. 

పుస్తకం పేరు: చిల్లరదేవుళ్లు మాధవరావు జీవితం -సినిమాలు 

రచయిత : హెచ్‌. రమేష్‌ బాబు 

పేజీలు : 128 వెల: రూ. 125 

ప్రతులకు : తెలుగు రాష్ట్రాలలోని 

ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలో 6 


Printed and Published by Arvind Kumar IAS, at Ground Floor, Samachar Bhawan, A.C. Guards, Hyderabad-28, 
on behalf of Commissioner, | & PR, Telangana State. Printed at M/s. Karshak Art Printers, APHB - 40, Vidyangar, 
! Astakala Ram Mohan, Ph: 040-23326064. 


O.U. Road, Hyderabad - 44. Chief 


58 


* తెలంగాణ * ఏప్రిల్‌ 2023 


PRINTED MATTER 


From: 


To 


The Commissioner, 


Information & Public Relations Department, 
10-2-1, Samachar Bhavan, A.C. Guards, 


Masabtank, Hyderabad - 500 028. 


